అయినంపూడి గురునాథరావు 
[పధాన సంపాదకుడు ; 
డాక్టర్‌ ఎస్‌. బి. రఘునా థా చార్య 





[పచురణ : 
శీ సిహెచ్‌. వేంకటవతిరాజు, ఐ. ఏ. ఎస్‌, 
కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు. 
1989 


T. T. D. Religious Publications Series No. 347 


SRINIVASA BALABHARATI-49 
( Children Series ) 


KSHETRAYYA 
by Ayinampudi Gurunatha Rao. 


Chief - Editor : 

Dr. ఏ. B. Raghunathacharya 
First edition 1939 

Copies : 10, 000. 

Price : 1-00 

Published by 

Sri Ch. Venkatapathi Raju, rA.s., 


EXECUTIVE OFFICER, 


Tirumala Tirupati Devasthanams, 
Tirupati. 


Art: CHAYA 


Printed at : 


Tirumala Tirupati Devasthanams Press, Tirupati. 


ము౦దుసూట 


అద్దంలాంటి మనసు, వద్దన్నా తన ముందున్న దాన్ని 
తనలో (ప్రతిబింబిస్తుంది. పదిలంగా ఉండి తన నిర్మల 
త్వంతో పదిమందిని అకర్షించే ఆ మనస్సు, అబ్లారుముస్టుగా 
పెరిగే అందాల బాలల్లో కనిపిస్తుంది. అమాయకమైన ఆ 
వయిస్సులో అమరిన సంస్కారాల ముదలు వారి జీవన 
మంతా చెరిగిపోకుండా నిలబడతాయి. భారతియ సంస్కృ 
తికి భవ్యమైన మార్గాలనందించిన మహనీయులెందజో మన 
ఇతిహాస పురాణాల్లో చోటుచేసుకున్నారు. వారిలో |పతి 
ఒకరు ఏదో ఒక ఆదర్శానికి అంకిత మైనవారే, 


ఏ ఆదర్శం లేని జీవితం చుక్కాని లేని నావలాగా 
నిర్దిష్టమైన లక్ష్యం లేకుండా సాగిపోతుంటుంది. ఎన్ని చమ 
వులు చదివినా, ఎన్ని పదవుల నేలినా భారతజాతి కీర్తి పతి 
ష్టలను ఇనుమడింపజేసే చక్కని సంస్కృతికి మన చిన్నా 
రులు వారసులు కావాలి, ఆ సంకల్పంతోనే కొన్ని అదర్శా 
లను కథాకథన పద్ధతిలో చిన్నారి బాలలకు అందించడాని కే 
శ్రీనివాస బాలభారతి ఉదయించింది. 


4 


ఇది బాలభారతి అయినా ఈ [వణాళికలో ఇప్పటికి 
[వచురింపబడిన సుమారు యాభై. పుస్తకాలు పెద్దవాళ్లమ 
గూడా ఎంతగానో ఆకర్షించినాయని వినడానికి ఎంతో సంతో 
షంగా ఉంది. పెద్దలు సీకి చదివి తమ పిల్లల చేత గూడా 
చదివి స్తే కేకకుం తిరుపతి దేవస్థానాల తయ కొంతకు 
కొంత "నెరవేరుతుంది. 


ఈ శ్రీనివాస బాలభారతి |వణాళికను తయారుచేసి, 
బాలసాహిత్యాన్ని చక్కగా తీర్చిదిద్ది, మంచి రచనలను 
తయారు చేయించి అందథీకీ అందుబాటులో ఉండేటట్లు 
సంపాదించిన డాక్టర్‌ ఎస్‌. బి. రఘునాథాచార్య (కో-లర్జీ 
నేటర్‌ పబి ల్లి కేషన్స్‌, ర్‌ టి. డి గారికి నా అభినం వనలు. ఈ 
పణాళకకు సహకరిస్తున్న రచయితలకు, కళాకొరులకు నా 
ధన్యవాదాలు. 


సీహెచ్‌. వేంఠటపతిరొజు, ఐ. ఏ. ఎస్‌., 
కార్యనిర్వహణాధికారి, 
కరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


న్వాగత౦!! 


(శ్రీనివాసదయోద్బూతా బాలానాం స్ఫూర్తి దాయినీ | 
భారతీ జయతాల్నోకే భారతీయగుణోజ్ఞ్య (లా ॥ 


ఖండ ఖండాంతరాల్లో నాగరికత కన్ను విప్పేనాటికే 
సభ్యతకు, సంస్కారానికి, నై తిక, ధార్మికాదర్శాలకు పీరు 
పడ్డది మన భరతఖండం. ఈ గడ్డపై పుట్టిన [పతి మానవుడు 
అధర్మాన్ని ఎదిరిస్తూ, ధర్మాచరణంలో నడచి మహనీయకీ ర్తి 
నార్జించిన వాడే. అలాంటి మహాత్ముల సన్నిధి మన సుఖ 
సంతోషాలకు పెన్నిధి. కనీసం వారి జీవితాదర్శాలు మన 
స్ఫుల్లో మెదిలితే వాటి ప్రభావం మనమీద ఎంతో ఉంటుంది. 
“నేను భారతీయుశ్ణీ, “ఇది తరతరాలనుంచి వస్తున్న నా 
సంవదాయంి, “ఇది నా కర్తవ్యం” అని పతి బాలుడు, 
బాలిక ఈ దేశసేవకు తనను అంకితం చేసుకొంటారు. 


నిజానికి ఈ దేశంలో ఎందటో మహానుభావులు మహా 
పురుషులు, మహాపతి|వతలు, మహావీరులు పుట్టి పెరిగి 
చక్కని సంస్కృతికి పునాదులు వేశారు. స్వచ్చమైన జీవన 


6 


వాహినిని మనదాకా (వవహింపచేశారు. అహా! మనమెంత 
అదృష్టవంతులం ! మన వెనుక ఎంత ఉదాత్తమైన చరిత 
ఉంది. ఆ పుణ్యపురుషులు, మహసాధ్వులు ఇక్కడ పుట్టక పో తే 
మనదిగా మనం చెప్పుకొనే మహత్తరమైన ఈ సంస్కృతి, 
సభ్యత మనకెలా సం|కమించేవి ? వాళ్ళను అర్థం చెసుకో 
వడం, వాళ్ల చరిత మననం చేసుకోవడం, వారి ఆదర్శాలు 
స్మరించడం కూడ మనకు గొప్ప విజ్ఞానాన్న ౦దించే విద్యా 
భనం. అది ముందు ముందు మన జాతి జీవన (ప్రవాహంలో 
కొన్ని ఏండ్లదాకా చెక్కుచెదరని స్ఫూ ర్హిసొరభాలను విర 
జిమ్ముతుంది. అందుకే శ్రీనివాసవాలభారతి ఉదయించింది. 
ఎందజతో మహానుభావుల్ని మీ ముందుంచుతోంది. ఇక 
మీదే ఆలస్యం. 


బాలలూ! రండి! రండి! 
నీండు మనస్సుతో మీకిదే మా స్వాగతం! 


డాక్రర్‌ ఎన్‌.బి. రఘువాథాచార్య 
[పధానసంపొదకుడు 


పదిచంయం 


గొపాలపదసాయుజ్యాన్ని కోరి అలతి అలతి వదాలతో 
మధురభ క్రికి మహావట్టాభిషేకం చేసి ఆయన దివ్యానుగవా 
వీక్షణలలో తన జీవన మాధుర్యాన్ని చవిచూచాడొక మహాను 
భావుడు. ఆయనెవరో తెలుసా? మహాకవి క్షేత్రయ్య. అది 
ఆయన (ప్రసిద్ధ నామధేయం. అసలు పేరు వరదయ్య. 
మువ్వగోపాలుని పొదపద్మసన్నిధి “మొవ్వ” ఆయన 
జన్మస్థలం. 


“ పదిహేనువందల పదాలు నలభై రోజుల్లో రచించ? 
మన్నాడు గోలొండనవాబు. ముపై తొమ్మిదిరోజులు గడి 
చాయి. వరదయ్య ఆవిషయం పట్టించుకోలేదు. జక్క 
పదం కూడా రచించలేదు. మోహనాంగి హాహాకారాలు పెడు 
తున్నది. ఒకే ఒకర్మాతిలో మూర్తీభవించిన మువ్వ 
గోపాలుడై పదిహేనువందల పదాలను రచించి ఆస్థానంలో 
అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసిన అసమాన వాగ్లేయకార 
శిరోమణి క్షేత్రయ్య, 


రి 


కాంచీనగరంలో వరదరాజసన్నిధిలో ధ్యాననిమగ్ను 
డైన వరదయ్యను అర్చకులు గమనించలేదు. ర్యాత్రిసేవలు 
ముగిశాయి. కవాటాలను బంధించి అందటు వెళ్లి పోయారు. 
తెల్లవారు జామున ధ్యానం నుంచి కళ్లు తెరచి చూచాడు 
వరదయ్య. అరజారిన విరిదండ జడతో అరవిందాసన స్వామి 
మందిరంనుంచి తన మందిరానికి వెడుతూ వరదయ్యకు దర్శన 
మిచ్చింది. అటువంటి దేవీ అనుగహపఫా|త్రుడు, నుధురాను 
భూతి సంపన్నుడు, మహాకవి, మహాభక్తుడు క్షేత్రయ్య. 


ఆయన భక్తి మనకాదర్శం కొవాలి, ఆయనలోని 
గోపొలపదపద్మ సమారాధనాసక్తి మనకు మార్గదర్శకం 


ఆ రఘునాథాచార్య 


అరుందిన అశీస్పు శి 
తా 
అదొక పల్లెటూరు. 


అ వూరి నడిబొడ్డున ఒక దేవాలయం, 


అ అలయ[పాంగణంలో ఒకనాటి రాతి తరుణ 
వయస్కుడైన భ్రక్తుడొకడు కళ్ళుమూసుకొని ధ్యానమగ్ను 
డై వున్నాడు, అలయపూజారులు స్వామిసేవలు ముగించు 
కొని ఆలయద్వారాలు బంధించి వెళ్లిపోయారు. అతని 
ధ్యానభంగం చెయ్యడం వారికి ఇష్టంలేదు. 


తెలతెలవారుతుండగా చలిగాలి తాకిడికి అతనికి 
తెలివి వచ్చింది. గుడితలుపులు తెరచివున్నాయి. స్వామి 
తన మోహనాకారంతో (పత్యక్షమై ఎదుట నిలబడి 
వున్నాడు, అ మనోహర దృశ్యం ఒక క్షణకాలంమా త్రమే 


10 


అతని కళ్తయెదుట మెదిలింది, కాని స్వామి ఆశీస్సు 
మాతం విస్పష్టంగా వినబడ్లది. 
తు ర్వి 


“కియోI1 పదక ర్తగా నీవు లోకవి ఖ్యాతి గడించ 
గలవు, నీ పదాలు తరతరాలుగా జగద్వ్యా ప్తం కాగలవు, 
వెళ్లు, రాజాస్టానాలు పుణ్య క్షేతాలూ దర్శించు, నీపదాల 
ద్వారా దేశం నాలుగుచెరగులా నా మధురభ క్రిని, [పేమ 
సందేశాన్నీ వినిపించు.” 


అతనాపారవశ్యంతో నాలుగువైపులా కలయ 
జూశాడు.  ఆలయకవాటాల మూయబడి వున్నాయి, 
తన సమక్షంలోగాని పరిసరాల్లో గాని ఎవ్వరూ కనబడ 
లెదు. తనకు భగవద్దర్శనం లభించినట్టు అతను |గహిం 
చాడు, వెంటనే ఆలయానికి దగ్గరలోవున్న తన యింటికి 
పరుగుపరుగున వెళ్లాడు, 

ఆ వూరు సంస్కృతీనిలయమని పేరుమోసిన కష్ణా 
మండలంలోని మొవ్వ, 


ఆ ఆలయం మువ్వగోపాలుని దివ్యమందిరం. 


ఆ యు వభక్తుడు అం ధకళానరస తికి స్వర్ణ నీరా 
జనం పట్టిన (పఖ్యాత పదకర్త క్షే తయ్య. క్ష్మేతయ్య 
అతని _పజ్జానామం. అసలు పేరు మొవ్వ వరదయ్య. 


తలి మనసు తలడిలింది 
గ యి రా 
ఇంటికి వెళ్ల గానే అతను తన తల్లి పాదాలమోద 
(వాలి అన్నాడు, “అమ్మా! నాకు స్వామి సాక్షాత్క 
రించాడు. నా పదాలద్వారా మువ్వగోపాలుని మహిమను 
కీ రిస్తూ నేను దేశదేశాలు తిరిగి భ క్రిపచాగం చెయ్యాలి. 
నన్ను దీవించు”. 


అమె సట చెందింది, ఆమె మాతృహృదయం 
విలవిలలాడిపోయుంది. కాసి (పాజ్ఞుడ్రైన వరదయ్య 
తండ్రి వరదయ్య మాటలు విని అనందబాష్పాలు 
రాల.స్తూ అతని దగ్గరకువచ్చి అతన్ని గాఢంగా కౌగ 
లించుకున్నాడు. అతనికి దివ్యావేశం కలిగిందని |గహిం 


12 


బాడు. ఆ స్థితిలో అతని దారికి అడ్డురా వడం భావ్యం 
కాదనుకున్నాడు, తల్లి దండుల ఆశీస్సులు పొంది 
వరదయ్య ఇల్లువిడిచి బయలుదేరాడు, 


అదొక అనంద మెన |వవంచం: 
య 

వెంటనే అతను మోహనాంగి యింటికి వెళ్లాడు. 
మోహనాంగి దేవదాసి. మోహినీ వరదయ్యా ఇద్దరూ 
సహాధ్యాయులు. ఇద్దరూ మువ్వలోనే పుట్టి పెరిగారు, 
ఇద్దరి వయసూ ఇంచుమించు ఒక "కే. బాల్యంలో రోజూ 
ఇద్దరూ నాట్యం సంగీతం నేర్చుకునేందుకు అక్కడికి 
కొద్దిదూరంలొ నే వున్న కూచిపూడి కళాత్సతానికి కలిసి 
వెళ్తూవుండే వారు. దారిలో వారిద్దరూ ఆడుతూపాడుతూ 
ఎంతో అనందించేవారు. కులాలువేరైనా వారెంతో 
అత్మీయంగా వుండేవారు, 


వరదయ్య సంగితసాహిత్యాల్లో మంచిపాండిత్యం 
రా 
గడించాడు. బాల్యంనుంచీ అతను శృంగారరసాన్ని 


అలంబనగా చేసుకొని మధుర భ క్రిపరమైన చక్కనిపదాలు 
రచించి పొడుతూ వుండేవాడు, మోవానాంగి దేవదాసి 
కావడంచేత నాట్యం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. 
ఆలయన ర్తకిగా అమె (పత్యేక శిక్షణ పొందింది. సంగీత 
సాహిత్యాల్లో కూడ ఆమె అందెవేసిన చెయ్యి అనిపించు 
కుంది. 


ఇద్దణూ కళారాధకుులు. _సౌందర్యోపానకులు, 
అంతేకాదు మువ్యగోపాలుని అనన్యభక్తులు. తీరిక లభించి 
నపుడల్లా ఇద్దణజూ గోపాలదేవుని మందిరానికి వెళ్లే వాళ్లు. 
వరదయ్య తాను రచించిన పదాలను మధురస్వనంతో 
పాడుతూవుంకే ఆ పదభావాలకు అనుగుణంగా మోహన 
పారవశ్యంతో నాట్యం చేసేది. అప్పుడు అమె ముఖంలో 
దివ్యతేజస్సు కొట్టవచ్చినట్లు కనబడేది. వరదయ్య ఆమె 
నాట్యానికి తన్మయత్వం చెందిపోయేవాడు. ఇద్దయూ ఆ 
నమయంలో ఈ లోకాన్ని మరచి అలౌకికమైన మటో 
[పపంచంలో వున్నట్లు గోచరించేవారు, అది రసాత్మక 


14 


మైన కళాాపపంచం. ఆ |పపంచంలో వారికి గోపాల 
దేవుడు తప్ప ఇంకెవ్వరూ గోచరమయేవారుకాదు. 


మోహన మోహంలో : 

ఈ విధంగా వారిద్దణూ బాల్యంనుంచీ కలిసి 
మెలిసి తిరిగారు. ఒకేచోట విద్యాభ్యాసం చేశారు. 
గోపాలదేవుని సేవించారు. (కమంగా "పెరిగి పెద్దవా 
ళ్ళ య్యాగకు* వారిలో యావనం అంకురించింది. వారి 
మానస వీథుల్లో | పేమారవిందాలు మొగ్గతొడిగాయి. 
కూచిపూడి కళాక్షేతంలో గురువులవద్ద భరతనాట్య 
శాస్త్రము భానుదత్తుని రసమంజరీ కూలంకషంగా అభ్య 
సించి జీర్లి ంచుకున్నారు, దానిఫలితంగా వారి మనో 
భావాలు సంస్కారపూరితాలై పరస్పర | పేమబంభానికి 


దారితీశాయి. 


వారికి తెయకుండానే అలాకొంతకాలం హాయిగా 
గడిచిపోయింది. వారు భౌతికజీవితాన్ని తనివిదీరా చవి 


చూచారు. వరదయ్య రాతివేళ ఎప్పుడూ మోహనాంగి 
యింట్లోనే గడిపేవాడు. 


ఆయన్ను | పేమించాలి $ 

వరదయ్యకు మువ్వగోపాలుని సాక్షాత్కార 
భాగ్యంలభించిన రోజున అతను మోహనాంగి యింటికి 
వెళ్ల లేదు. విరహ వేదనతో మోహనాంగి తపించిపోయింది. 
ఆ ర్మ్యాతంతా అమెకు కునుకుపట్ట లేదు. వరదయ్య 
రావజంచాని ఆమె ఆనందంతో పొంగిపోయింది. అతన్ని 
లోనికి తీనుకొని వెళ్ళింది, రాతి న్మిదలేక పోవడంచేత 
అమెకళ్లు కొంచెం మూతలు పడుతున్నాయి. 


“వరదా! ఏంజరిగింది? రాతి రాలేదేం? నేను 
భయపడిపోయాను. ఇలా నన్ను విడిచి ఎక్కడకూ 
వెళ్ళకు ' జారిగా అన్నది మోహన, 


వరదయ్య తలవంచుకొని, *మోహనం! నిన్ను 
విడిచివెళ్లి పోతున్నానని చెప్పడానికే నేను ఇక్కుడకు 
లీ, 
వచ్చాను” అన్నాడు. 


16 


మోహన మనస్సు గతుక్కుమన్నది, ఆమె తల్ల 
డిల్లి పోయింది. వరదయ్య ఆమెను దగ్గరకు తీసుకొని 
జరిగినదంతా చెప్పి, “మోహనం! నేను ఇక భౌతికజీవి 
తానికి దూరంకాక తప్పదు, మువ్వగోపాలుడే ఇక సా 
సర్వస్వం. నేను ఆయన్ను _(పేమించాలి. నన్నుతించాలి, 
మధురభకి భరితాలై న శృంగారపదాలతో ఆయన మహి 
మను దేశం నాలుగువైపులా చాటాలి అన్నాడు. 


సీదారికి అడ్డురాను | 

మోహనాంగి వివేకంగలది. వరదయ్యలో వచ్చిన 
అ రాతి పరిణతికి అమె పులకించింది. అమెకళ్ల ల్లో అనంద 
రేఖలు తరళించాయి, కాని క్షణంలో అవి మాయమై 
నాయి. వెంటనే నిస్ఫృహతో అన్నది. 


“వరదా! నేను నిన్ను విడిచి యెలావుండగలను? 
నాకు నీతోడిదే బతుకు, నేనూ నీతో వస్తాను, నీవెలాటి 
జీవితంగడపాలను కుంటున్నావో నేనూ అలాటి జీవితాన్నే 


గడుపుతాను, నీదారికి నేను అడ్డురాను. నిన్ను సేవిస్తూ 
నీతోపాటు గోపాలచేవుని మహిమను నా నాట్యాలద్వారా 
జగద్వ్యాప్తంచేస్తాను. ణి 


“అలాగే, కాని ఇప్పుడు కాదు. నేను కంచివరదుణ్ణి 
దర్శించాలనుకుంటున్నాను. నాకు నా తలిదం[డులు 
ఆయనపేరే పెట్టారు. కాంచీనగరంలో వుండగా నీకు 
వర్తమానం చేస్తాను. నీవు నన్ను అక్కడ కలిసికొందువు 
గాని, ఈలోగా నా ఉద్యమంలోనాకు కొంత ధైర్యం 
చిక్కుతుంది” అన్నాడు వరదయ్య, 


ఎన్నడూ ఊహించలేదు : 

మోహన వరదయ్య మాటలను శాంతంగా విన్నది. 
విధిలేక సరేనన్నది, వరదయ్య అతికష్టంమిద గద్గద 
కంఠంతో ఆమెకు వీడ్కోలు పలికి చటుక్కున బయట 
పడ్డాడు. మోహనపై పిడుగుపడ్డట్టయింది. ఆమె నివ్వేర 
పోయింది. తన్నలా వంటరిగా విడిచిపెట్టి వరదయ్య 


18 


వెళ్ళగలడని తానెన్నడూ వూహించలేదు. ఉద్వేగంతో 
అమె గజగజలాడిపోయింది. వరదయ్య ఇక తనవాడు 
కాదనుకున్న ది. . మువ్యగోపాలునకు సర్వాత్మనా వశీ 
భూతుడై నాడని (గహించింది. 


గోల్కొండలో గొన్న గౌరవం : 
వరదయ్య పదకవితాదీక్షతో బయలుదేరాడు. 


అతని తొలిమజిలీ గోల్కొండ. 


అది పదునేడవశ తాబ్బం. అబ్దుల్లా కుతుభబ్రాహయాం 
నృత్యగితాది లలితకళలమోద నవాబుకు అపారమైన 
మోజు. అతని ఆస్థానంలో మేధావులైన _్రాహ్లణు 
లెందణో ఉన్నత పదవుల్లో వున్నారు. వారిలో కొందటితో 
వరదయ్యకు చుట్టరికంకూడా వుంది, అంచేత వారి 
సహాయ సంపత్తితో వరదయ్యకు నవాబుతో పరిచయం 
ఇక్రు లభించింది, గోల్కొండ దర్బారు పటాటోపంచూసి 
వరదయ్య చకితుడయ్యాడు, అతను నవాబును సన్ను లిస్తూ 


కొన్ని పదాలు చెప్పాడు. నవాబు సంపితుడై వర 
దయ్యను బాగా ఆదరించాడు. 


కమల ఎత్తులకు కలవరవడలేదు : 


నవాబు అస్థానంలో కమల రాజనర కి. వరదయ్య 
స్ఫురద్రూపి. అదీకాక అతను నిండుయావనంలో మిసమిస 
లాడుతూ వున్నాడు, తొలిచూపులోనే ఆమె అతన్ని వల 
చింది. అతన్ని తనవశం చేసుకోవాలని యెన్నోయెత్తులు 
వేసింది. కాని వరదయ్య చలించలేదు, ఇప్పుడాతని 
దృక్పథం వేణు, తన పదాలద్వారా మువ్వగోపాలునిమహి 
మను దేశమంతటా చాటుతూ తన జీవితశేషాన్ని గడ 
పాలనే ఉదాత్తాశయంతో బయలుదేరాడు. తాను భౌతిక 
జీవితమే అభిలపషిస్తే మోహనకంకొ తగిన జీవిత భాగ 
స్వామిని తనకు. ఇంకెవ్వరు లభింపరు, ఏవంకా పెట్ట 
డానికి వీలులేని అందాలరాశి అమ. తన ఆశయాలకు 
బొన్నత్యమూ దివ్యత్వమూ కల్పించుకుని తుదకు మువ్వ 
గోపాలునితో ఐక్యంకావడమే అతని లక్ష్యం. అంచేతనే 


20 


అతను కమల |పలోభానికి అణుమా(తంకూడా చలించ 
లేదు. 


కుతుబ్దాపోవణలో రూచివూడి : 

మజీకొన్ని రాజాస్థానాలను పుణ్య తేతాలను 
దర్శించాలని అతని ఆకాంక్ష, అంచేత అతను గోల్కొండ 
విడిచి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఎంతగానో 
తనను ఆదరించిన నవాబును విడిచివెళ్ళడానికి వరదయ్యకు 
కష్టంగానే వుంది. ఎందుకం'కేు కుతుబా చాలా సహృద 
యుడు. భరతనాట్యానికి నిలయమైన కూచిపూడి అతని 
ఏలుబడిలోనిదే, కూచిపూడిని భరతనాట్య కళాకేం[దంగా 
తీర్చిదిద్దిన సిద్ధేర్యాదయోగి అభ్యర్థనపై నవాబు అక్కడి 
భాగవతులకు కూచిపూడిని అ|గహారంగా ఇచ్చి తన 
కళా పియత్న్వానికి దీర్ధాయువు పోశాడు. వరదయ్య 
నృత్యసంగీతాలు అభ్యసించింది అక్కడే. అంచేత వర 


దయ్య మొట్టమొదట గోల్కొండ రావడంలో అదికూడా 
ఒక కారణం, 


తిరుగు వయాణంలో.... 


గోల్కొండ విడిచివెళ్ళ డానికి వరదయ్య నవాబు 
అనుమతి కోరాడు, నవాబు చకితుడయ్యాడు. వరదయ్య 
తవ అస్థానంలోనే శాశ్వతంగా వుండి ఆస్థానానికి వన్నె 
తెస్తాడని ఆశించాడు. కాని వరదయ్య నవాబుకు తన 
అశయాన్ని వివరించి తిరుగు పయాణంలో కొంతకాలం 
అక్కడ వుండడానికి యత్నిస్తానని చెప్పి బయలుదేరాడు, 
రాజనర్తకి కమల మాతం నిరాశతో కుంగిపోయింది, 


మదురై లో మంచి ఆదరణ 
వరదయ్య తర్వాత మజిలీ మదురై. 


నాటి మదురై పరిపాలకుడు తిరుములనాయకుడు, 
తెలుగువాడు, విజయనగరసామాజ్యపు రోజుల్లోనే 
పరా|క్రమనిధులై న తెలుగుయోధులెందటో దక్షిణదేశం 
వలసవెళ్ళి రాజ్యాలు సాపించి పరిపాలించారు, తెలుగు 
రాజభాషగాగల ఆ రాజ్యాలన్నీ వరదయ్య దర్శించాడు. 


22 


అనాడు తలుగుసాహిత్యం మూడుపూవులారుకాయలుగా 
విలసిలిన రాజాస్తానాలో మదురె ఒకటి. 
౧ థి య a 


అందేత వరదయ్యకు హృదయపూర్వక మైన. 
స్వాగతం లభించింది. తిరుమలనాయకుడు రనజ్ఞుడు. 
గొప్ప సంస్కారం కలవాడు, గోల్కొండ అస్థానంలాగ 
మదురైఅస్థానం భోగపర మైనది కాదు. అధ్యాత్మికచింతన 
నియమనిష్టలూ ఎక్కువ. వరదయ్య తిరుమలనాయకుని 
సన్ను తిస్తూ కొన్ని పదాలు చెప్పాడు. 


దివ్య|పేముకు శృంగారవు సింగారం: 


ఆ రోజుల్లో రాజాస్థానాల్లో శృంగారకావ్యాల కే 
పాధాన్యం. శృంగారరసానికి వున్నంత ఆదరణ పాప 
కమూ ఇంకేరసానికి లేదు. అందుచేతనే వరదయ్యకూడా 
అందరికీ అందుబాటులో ఆస్వాదనీయంగా వుండే శృంగా 
రాన్నే ఆధారంగా చేసుకొని పదరచన చేశాడు, 


నృత్య సాహిత్య సంగీతాల తివేజణీసంగమాలుగా 
వరదయ్యపదాలకు అఖండఖ్యాతి లభించింది. అతని 
పదాల్లోని ఇతివృత్తం విశ్వజనీనమైన విశుద (పేమ. 
"రా ఎని a థి 
కాని దానికి భక్తిరూపకమైన మధుర శృంగారం మేలి 
ముసుగులాగా వుంటుంది. భక్తులూ పండితులూ అతని 
పదాల్లో నిగూఢంగా అంతర్వాహిని గావున్న దివ్య, పేముకు 
ఉల్తేజితులయ్యే వాళ్లు. ఇక సామాన్యులు ఆ పదాతోని 
అ op 
సరళశృంగారానిక్కి మధురాతిమధురమైన తెనుగు నుడి 
కారానికి ముగులయ్యే వాళ్లు. వరదయ్య పదాల్లోని మహో 
థి Mm ౧ 
వెభవ మది. 


ఎలో చేయగలుగుతున్నా డు | 


వరదయ్య విశాలభావాలు తిరు మలనాయకుని 
మనస్సును ఇక్తే ఆకర్షించాయి, అతను పరిణతమైన ప్రజ్ఞ 
కలవాడని అయన [గహించాడు. అస్థానకవులకుకూడా 
వరదయ్యమోద భ క్రిభావం ఏర్పడింది. అంతటి సహజ 
సుకుమారమైన భాషొశై లిలో అ|పయశ్నంగా స్వేచ్చగా 


24 


శృంగారరసాన్ని ఆలంబనంగా చేసుకొని పరతత్త్వాన్ని 
గూర్చిన పదరచన అతను ఎలా చెయ్యగలుగుతున్నా డా 
అని వారు విస్తుపోయేవారు. 


అద్భుతసృష్టి ఆ అలయం! 

మదురైకలో వరదయ్య ఎక్కువ రోజులు లేడు, 
ఉన్న కొద్దిరోజుల్లోనే తిరుమలనాయకుని ఆస్థానంలో 
అతను మంచి "పేరు పతిష్టలు తెచ్చుకున్నాడు, అతను 
తిరుములనాయకుని మోద కొన్ని పదాలు చెప్పాడు. 
మదురైలోని మోనాక్షీదేచాలయం ఒక అద్భు తసృష్షి. 
అదొక అపూర్వ కళాఖండం. అది కేవలమానవమా|తులు 
నిర్మించినట్లుగా గోచరించదు. కళాతపస్సులో పండిన 
దివ్యాంశసంభూతు లెవరో సృజించినట్లు కనబడుతుంది. 
ఆ నిర్మాణవైభవం అట్టిది. అక్కడ వున్నన్నాళ్లూ 
వరదయ్య అనుదినం ఆలయాన్ని దర్శించేవాడు. దేవిని 
ఆరాధించేవాడు. 


శివకంచి; విష్ణుకంచి ; 

నుదురైనుంచి వరదయ్య కాంచీనగరం వెళ్లాడు. 
కంచి [పాచీన శతం, సర్వమతసమన్వయానికి అది ఆట 
పట్టు. శైవ వైష్ణవ మతాలకేకాక భౌద్ధ డై ననుతాలకు 
కూడా అది ఆశయం కల్పించింది, అచట ఆలయాలు 
ఆకాశాన్ని తాకుతూ వుంటాయి, శివకంచి అనీ, విష్ణు 
కంచి అనీ కాంచీనగరం రెండువిభాగాలుగా వుంటుంది. 


శివకంచిలో ఏకా మేశ్వరాలయం, కామాక్షీదేవి 
మందిరం అద్భు తంగా వుంటాయి, ఏకామ్రేశ్య్వరాలయంలో 
యుగ యుగాలనాటి మామిడిచెట్టు ఒకటి వుంది. 
కామౌ&ీదేవి అ చెట్టుకింద కూర్చుండి శివుణ్ణి గూర్చి 
తపస్సు చేసిందనే ఐతిహ్యం వుంది, ఆ చెట్టు నాలుగు 
కొమ్మలమిాదా నాలుగు విభిన్న రుచులుగల కాయలు 
కాసాయి. అది ఆ చెట్టయొక్క [పత్యేకత. అదేకాక ఆ 
చెట్టు తాలూకూ నాలుగు కొమ్మలూ నాలుగు వేదాలకు 
సంకేతాలుగా కూడా భావిస్తారు. 


26 


విష్ణుకంచిలో వరదరాజస్వామి అలయం ఎంతో 
గంభీరంగా అద్భుతంగా వుంటుంది. ఆ ఆలయంతాలూకూ 
ఏడంతస్తుల శిఖరం చూసి వరదయ్య హృదయం జలద 
రించింది. ' వరదరాజస్వామి మొదటి అంతస్తు మొద 
వుంటాడు, ఆయన దేవేరి లక్రీ శ్రదేవిమందిరం దానికి 
_కొద్దిదూరంలో వుంది, 


వౌ జీవితం ధన్యమైంది ; 


వరదయ్య వరదరాజస్వామిని చూనీచూడగానే 
పరవశించి ఆయన్ను సన్ను తిస్తూ పదాలు రచించి గానం 
చేశాడు. ఒక క్షణకాలం తన జీవితం ధన్యమైనట్లు భావిం 
చాడు, తాను పాణాధికంగా పేమించిన కంచి వరద 
రాజస్వామి సేవాభాగ్యం లభించినందుకు వరదయ్య 
మహానందం చెందాడు. మువ్వగోపాలుని తర్వాత తన 
దృష్టిని అంతగా. అకర్షి ంచినది వరదరాజస్వామివారే. 
వారు తన్యపియులు, తాను వారి ప్రియురాలు, ఆ 


మధురభావనలో అతనా అవ్యయానందంచెంది పరవశించి 
పోయేవాడు. 


కంచిలో వరదరా జస్వామిమాద వరదయ్య భక్తి 
పరాకాష్ట నందుకున్నది. అతడు గంటలతరబడి ఆల 
యంలో ఏదో ఒకమూల స్తంభానికి అనుకొని ధ్యాన 
మగ్నుడై చలనరహితంగా కూర్చుండిపోయేవాడు. 


మరవురాని మధురానుభూతి ః 

ఒకరా[తి స్వామివారి సేవలయాక అర్చకుడు 
ఆలయకవాటాలు బంధించి వెళ్ళిపోయాడు. వరదయ్య 
అక్కడే నిశ్చల ధ్యాననిష్టలో వున్నాడు. అర్చకుడు 
అతన్ని చూడలేదు. 


తెలతెలవారుతుండ గా వరదయ్యకు స్మృతి వచ్చి ౦ది, 
కళ్ళుతెరచి చూశాడు, స్వామిశయనమందిరం విడిచి 
వడివడిగా తన మందిరానికి తిరిగి వెళ్తూన్న దేవిని చూసి 


నట్టు తోచింది. ఆ అపూర్వదృశ్యం అతన్ని ఉత్తేజపరచింది, 


28 


గొజ్జంగేపూలు తురిమిన ఆమె జడ విడిపోయింది. మెడ 
లోని కంటసరి చిక్కుపడ్డది. విశాలనేతాల్లో నిదుర 
మబ్బులు |కమ్ముకున్నాయి. నడక తడబడుతోంది. ఇరు 
వైపులా ఇరువురు చెలిక తెలు కెదండలీయగా ఆమె మెల 
మెల్ల గా అడుగులు వేస్తోంది. 


ఆ అపూర్వసన్ని వేశం నిర్మలమైన అతని హృదయం 
మోద చెరగని ముదవేసింది. 'వాస్తవికతాదృష్ట్షితో ఆ 
మనోహరదృశ్యానికి అక్షరరూపం కల్పించకుండా వుండ 


లేకపోయాడు. వెంటనే అతని నోటివెంట మధురాతి 
మధురమైన పదం ఒకటి వెలువడ్డ. 


మగువ తనకేళికామందిరము వెడలెన్‌ 
వగకాొడ, మా కంచివరద! తెల్ల వారె ననుచు. "మ ॥ 


విడజారు గొజ్జంగి విరిదండజడతోను 

కడు చిక్కువడి పెనగు కంటసరితోను 
నిడుదకన్నులదేరు నిదురమబ్బుతోను 

తొడరి పదయుగమున తడబడునడతోను_. ॥మ 1 


సొగసిసొగయని వలపుచూపులతోను 
ఇరుగడల క్రై దండలిచ్చు తరుణులతోను 
పరమాత్మ మువ్వగోపాల తెల్ల వారె ననుచు ॥మ॥ 


ఇది వరదయ్య జీవితంలో మరపురాని మనోహర 
సన్ని వేశం. 


తంజావూరు [వపయాణం ; 
మరునాడు ఉదయం అర్చకులు వరదయ్యను అల 
యంలోనే చూసి విస్మయపడ్డారు. అతడొక సుకృతాత్తు 
డనుకున్నారు. భగవంతునితో నేరుగా దివ్యానుబంధం 
కల్పించుకున్న మహాపురుషునిగా వారు భావించారు, 
వరదయ్య కంచిలో ఒకనెల మా(తమే వున్నాడు. అతను 
కంచిలో వుండగా తంజనగరాధిపతి విజయరాఘవనాయ 
కుల అహ్వానం అందింది. అతను వెంటనే తంజనగరి 
వెళ్తాడు, 
కేర్‌ 


30౮ 


[(భమరాలను కమలాలు పిలవాలా ? 

మదురై వెళ్ళ కముందే వరదయ్య తంజావూరు 
రాజ్యాధిపతి రఘు నాథనాయకుని దర్శించాడు. ఏ కారణం 
చేతనో అ రాజు వరదయ్యను అంతగా ఆదరించక పోగా 
“ఎందుకు వచ్చావిని | పశ్నించాడట. దీనికి. నరదయ్య 
అ్మగహించవలసినదే. కాని అలా చేయక ఈ రీతిగా 
సమాధానించాడట. 


తముదా మెవత్తు రర్థులు 

(కమమెటీగిన దాతకడకు, రమ్మన్నారా 
కమలంబులున్నచోటికి 

భమరంబుల నచ్యుతేం[ద రఘునాథనృపా ! 


వరదయ్య అక్కడ వుండలేదు. వెంటనే వెళ్ళి 
పోయాడు, కాని అతని పదవైభవాన్నీ, మధురభ కనీ 
విని రనజ్జుడగు విజయరా ఘవనాయడు అహ్వానింపగా 
వరదయ్య మళ్ళీ తంజావూరు వచ్చాడు. 


అలితకళలకు వట్టాభి షేకం ; 


విజయనగరసామ్రాజ్యపు రోజుల్లోనే తెటుగుయోధు 
లెందజో దక్షిణదేశం వలసపోయి అక్కడ రాజ్యాలు 
స్థాపించి పరిపాలించారు. నాయశరాజు లట్టివాళే, 
వారిలో రఘునాథ విజయరాఘవులు రసజ్ఞాలు, మహో 
విద్వాంసులు, కళాపోషకులు, రఘునాథనాయకుని 
కొలువు సరస్వతికి కాణాచి, లలితకళలకు అక్కడ లభిం 
చినంత ఆదరం ఇంకా ఎక్కడా ఏ యుగంలోనూ ఏ 
ఆస్టానంలోనూ లభించలేదు. 


కృష్ణదేవరాయల రాజ్యపతనానంతరం ఆదరించే 
వారు లేక కవులూ పండితులూ కళాకారులూ దక్షిణదేశం 
వలసపోయారు, కూచిపూడిభాగవతులకు రఘునాథ 
నాయకుడు “'అచ్యుతపురం'” అనే అగహారం ఇచ్చాడు. 
దాన్నే ' మేలట్టూరు ' అని కూడా అంటారు, వారిలో 
కొందటు అక్కడే స్థిరపతిపోయారు, 


32 


సరస్వతీభవవం ; 

రఘునాథనాయకుడు మహాకవి. చక్కని |పబం 
ఛాలూ నాటకాలూ వ్రాశాడు, ఒక విధంగా తెలుగునాటక్ష 
కళకు ఆయనే శ్రీకారం చుట్టాడనవచ్చును, ఆయన 
రాజ[పాసాదంలోనే ఒకనాటకశాల నిర్మించాడు. ఆయన 
తన జివితసర్వస్వాన్నీ కళారాధనకోసం ధారపోసి తంజ 
పురిని ఒకక ళాతీర్ధంగా తీర్చిదిద్దాడు. అ కళాతపన్వి తపః 
ఫలమే అచటి సరస్వతీభవనం, 


లక్ష్మీభవనం : 

అదొక అపూర్వ విజ్ఞానమందిరం. విశ్వవాజయం 
అంతా అక్కడ సమాకృతమెవున్నదనడంలో అశ్చర్యం 
లేదు. ఆ రాజేం[దునిహాయాంలో అన్నికళల్లోనూ పురు 
షులతో పాటు స్రీలున్నూ తులతూగుతూ పరడేహాద, 
(పత్యేకించి స్ర్రీల సారస్వత వ్యాసంగాలకు ఉద్దిష్టమైన 
లక్ష్మీభవనమే దానికి తార్కాణం, 


రఘువౌథుని రమ్యాస్థానం ; 

రఘునాథనాయకుని అస్థానంలో మధురవాణీ, 
రామభ|దాంబ, కృష్ణాజి, రంగాజమ్మ మొదలైన (పసిద్ధ 
రచయి[తులెందలో వున్నారు, రఘునాథనాయకుడు 
మధురవాణికి కనకాభిషేకంచేశాడు. ఆమె సుందర 
కాండం వరకూ రామాయణాన్ని సంస్కృతంలో రచిం 
చిరది. అరఘడియలో నూరుళ్లో కాలు [(వాయగల (పతిభ 
గలది అమె, ఆశువుగా అరు భాషల్లో రచనలుచేయగల 
దిట్ట. ఆయన మన్ననపొందిన మొక రచయితి రామ 
భ|ద్రాంబ. ఆమె పన్నెండు సర్గల్లో “రఘునాథనాయశకా 
భ్యుదయంి' అనే సంస్కృతకావ్యాన్ని |వాసింది, 
కృష్ణాీ అనే కవయ్యితి అడిగిన వృత్తంలో ఇచ్చిన 
సమస్యను పూరిస్తూ శ్రోకంచెప్పి దాన్ని తెనిగించేది. 
రంగాజమ్మ కూడ మహాకవయ్యితి. కాని ఏకారణంచేతనో 
అమె రఘునాథనాయకుని కాలంలో అంతగారాణించలేదు, 


34 


తం|డిని మించిన కొడుకు : 

రఘునాథనాయశ్రుని అనంతరం రాజ్యానికి వచ్చిన 
విజయరాఘవుడు సాహితీరంగంలో తండికి మించిన తన 
యుడని పేరుపొందాడు. ఎండటో కవులకూ కవయిత్తు 
లకూ ఆశయం కల్పించి నిరంతరం వారితో సంగీత 
నాహిత్యనాట్య విద్యావినోదాలతో కాల క్షేపంచేసేవాడు 
వాస్తవానికి అతను చేసినంత సాహిత్యసేవ ఏరాజూచేయ 
తేదు, అతని కాలంలో ఇతరులు రచించిన |గంథాలకంకు 
అతను స్వయంగా |వాసిన |గంథాలే యెక్కువ. యక్ష 
గానాలుగాని, ప్రబంధాలు గాని ఇంకా ఇతరకా వ్యాలు 
గాని ఆయన రమారమి నలఫైదాకా (వాళాడని (పతీతి. 


విజయరాఘవువి విజయాస్థానం - 


విజయరాఘవుల అస్థానంలో కాళయ్య శత కతు 
మొదలైన మహాపండితులు, కవులూ ఎందటో వున్నారు. 
అస్తానకవి కామరస వెంకటపతి సోమయాజి అసమాన 


పాండితీ (పకర్షకలవాడు. ఆయన 'విజయరాఘవ 
చం[దికావిలానం ' అనే నాటకాన్ని (వాళాడు. గొప్ప 
వాగ్గేయకారుడు. నా టిరచయిత్రులలో రంగాజమ్మ చాలా 
ప్రఖ్యాతివహించింది. ఆమె మహావిద్వాంసురాలు, [(పముఖ 
నర కి. విజయరాఘవుని భోగపత్ని. విజయరాఘవుడు 
శృంగారలోలుడైనా మహాభక్తుడు, ఆయనకు “మన్నారు 
దాసు  అనేపేరుంది, విజయరాఘవుల విలాసాలను 
అభివర్ణిస్తూ రంగాజమ్మ: “మన్నారుదాసవిలానం' అనే 
[పబంధాన్ని [(వాసింది. విజయరాఘవుల అదేశం'పై 
అమె తెలుగులో ఉపాపరిణయళథను కూడా కావ్యంగా 


(వాసింది. 


ఇతని (వతిష్షను దెబ్బతీయాలి : న 


రంగాజమ్మ వరదయ్య వంటి వాగ్గేయ కారుజ్జి 
చూడ లేదు. అంచేత ఆమెకు అతనిమోద వల్ల మాలిన అభీ 
మానం ఏర్పడింది. అతని పదాలను అమె ఎంతగానో 
ఆదరించి అభినయించేది. కాని (కొత్తగావచ్చిన బకపద 


36 


కర్తకు ఆస్థానంలో అంతటి గౌరవం లభించడం ఆస్థాన 
కవులకు కంటకంగావుంది. అతనిపై విజయరాఘవులకు 
ఏ విధంగా నైనా అనాదరభావం కలిగించాలనుకున్నారు. 
అతనిలో ఏవో దోషాలు వెదకడం మొదలుపెట్టారు. 


వరదయ్య పె వచ్చిన అభియోగం ; 
(Sn 


వరదయ్య తన పదాల్లో విజయరాఘవులను, 
“నివు? అనీ *ఏరా * అనీ సంబోధించేవాడు. అది [పభువు 
దృష్టికి తీసుకొనివచ్చి ఆయనకు వరదయ్య మోద ద్వేష 
ఇావాన్ని కల్పించవచ్చుననుకున్నారు. వరదయ్య తన 
పదాల్లో వాడే వ్యావహారికభాష కూడా వారికి నచ్చ లేదు. 
కవిత  వుదాత్త ౦గా గంభీరంగా వుండాలని వారి వూవా, 
ఇంక్కా అతని పదాలు. అనభ్యశృంగారంతో నిండివుంటా 
యనీ, |పజానీకంలో సమున్నతభావాలను (పేరేపించ 
లేవని కూడా వారిభావన. 


ఒకరోజున విజయరాఘవులు ఉల్లానంగా వుండగా 
అస్థానకవులు మాటలసందర్భంలో వరదయ్యపె ధ్వజ 


మెత్తారు. అతను (పభువును సంబోధించే తీరులొను, అతని 
పదాల్లోని వ్యావహారిక భ్రామోశైలి యెడలను తమకుగల 
అసంతృప్తిని వెల్లడించారు. వరదయ్య వారికి ఇలా 
సమాధానం చెప్పాడు, 


సరసమైన సమాధానం ః 

“| పభువుపై నాకు గెరవంకంళకు [| పేమభావం 
ఎక్టువ.... మానవుడుగా అయన నాకు (పేమపా తుడు. 
రాజన్యుడుగా గొరవార్డుడు. నా పదాల్లో నంబోధించే 
టప్పుడు ఆయన్ను నేను మానవుణ్ణిగా గహిస్తాను. నా 
దైవాన్ని కూడా నేను అదేరీతిలో సంబోధిస్తాను. దైవాన్ని 
గాని (పభువునుగాన నేను సంబోధించేతిరు వారిపట్టు 
నాకుగల నిర్మల |పేమను స్ఫురింపజేస్తుంది, 

ఇక నా భాషోశ్లెలి అంటారా! నాది పదకవితః 
కేవలం మేధావులకొఅకుద్దేశింపబడిన పద్యకవితలో 
వ్యావహారిక భాషాశ్రై లికి విభిన్నమైన ఒక విశిష్టశైలి 

కే6 


38 


వుండాలి. కాని నృత్యగితాలకు వుద్దిష్టమైన పదకవితా 
శైలిమాతం అందశ్రికీ అందుబాటులో వుండాలి. అది 
వాడుకభాషకు సంబంధించినదిగా దానికి సన్నిహితంగా 
వుండాలి. అంతమా|తంచేత పదాలకు సాహిత్య గౌరవం 
వుండకపోదు. తప్పకుండా దానికొక విశిష్టతవుంటుంది. 
కృతకంగా ఆలంకారికంగా వుండే కె లికాక పదశయ్య 
సవహాజసుందరంగా సుబోధకంగా పృకడాలపి నా ఆశయం. 
ఇక ్నా పదాల్లోని శృంగారం సంగతి, శృంగారం నాకు 
కేవలం అలంబనం. కాని నా పదాలన్నీ మధురభ క 
_పేరితాలు, భౌతిక వాంఛలకు దివ్యత్వాన్ని కల్పించడమే 
నా లక్ష్యం. స 


ఈ వదాన్ని వూరించండి ! 


వరదయ్య సమాధానం |పభువులకు ఎంతో చిత్తో 
ల్లాసాన్ని కలిగించింది. అస్థానకవులకు వరదయ్య 
వివరణ అంత నచ్చకపోయినా తమ ఆక్షేపణలను సమ 
ర్థించుకునేందుకుగాని ఇంకా ఏవైనా వ్యాఖ్యలు చేయడా 
నీక్రిగాని సావాసించలేక వారు మౌనంగా వుండిపోయారు. 


39 


అనంతరం వరదయ్య అసంపూర్ణ ౦గా ఒక పదం 
చెప్పి దాని చివర రెండుపాదాలు అస్థానకవులు ఫూరిం 
చేలా చెయ్యమని అర్హించి తాను సేతుయాతకు బయలు 
దేరాడు. 


మోహవాంగి కంచికి చేరింది & 


తొనన్నపకారం వరదయ్య కాంచీనగరంలో 
వుండగా మోహనాంగికి కబురు పెట్టాడు, వరదయ్య పెనే 
(పాజాలు నిలుపుకొని వున్న మోవానాంగి ఆ శుభక్షణం 
కోసం వేయికళ్ల తో ఎదురుచూస్తోంది. కబురందగానే 
ఆమె పరవళించిపోయింది, తన జన్మ చరితార్థమైనట్లు 
భావించింది. తమ్ముణ్ణి వెంటబెట్టుకొని కంచి చేరింది. 
వరదయ్యను చూడాలనే కుతూహలం కొలదీ ఆమె 
ఎకాయెకిని వరదరాజస్వామివారి ఆలయాని'కే వెల్లింది. 


కాని వారు కంచి చేరేసరికి దురద అష్టవశంచేత 
వరదయ్య కంచి వదలి తంజనగరం వెళ్లాడని విని ఆమె 


40 


(కుంగిపోయింది. ఆలయాచార్యులు ఆమెకు ఎంత్‌ 
ధైర్యం చెప్పారు. వరదయ్య తిరిగి వరదరాజస్వామి 
దర్శనార్థం రాగలడనీ అందాకా స్వామినిసేవిస్తూ అక్కడే 
వుండమనీ చెప్పి ఆమెకు వారు అన్నివనతులు కల్పించారు. 


పదాలకు అభివయంతో [పాణంపోసింది : 


ఆమె గుండె రాయిచేసుకొని క్షణమొక యుగంగా 
గడపుతూ వరదయ్యరాకకోసం ఎదురుచూస్తూ అక్కడ 
వుంది. ఆలయాధికారులు ఎంతో అభ్యర్థించగా అమె ఒక 
నాడు ఆలయ।|పాంగణంలో వరదయ్య పదాలు ఒకటొక 
టొక్కకే అభినయించింది. ఆమె అభినయంలో మధుర 
భక తొణకిసలాడుతూ వుంది. ఇదివరకు కంచిలో 
అందజూ వరదయ్య తన పదాలను గానం చెస్తుండగా 
విన్నారు. కాని ఈనాడు మోహనాంగి ఆ పదాలకు నృత్య 
రూపం కల్పించి అభినయిస్తూ వుండగా చూచి రసావే 
శంలో వారు తన్మయులై పోయారు. అమ కదలికలూ 
కర చరణవిన్యాసాలూ వారికి అపూర్వంగా తొచాయి. 


4] 


ఎంతో దివ్యానందాన్ని కల్గించాయి. ఆమె తన అభిన 
యంతో వ్య క్షంశేసిన అధ్యాత్మిక భావనలకు పండితులు 
వుప్పాంగిపోయారు. అందరూ ఆమెను ము క్తకంఠంతో 
పశంసించారు. వరదయ్య మోద వారి కేర్పడిన (పేమాభి 
మానములను అతని పరోక్షంలో మోహనాంగి మోద 
చూపడం మొదలు పెట్టారు. 


ఒకరా[తి తెలవారుతుండగా అమ్మవారు స్వామి 
శయనమందిరంనుండి వస్తూ (పత్యక్షంకాగా వరదయ్య 
ఆవేశంలో ఆమెను అభివర్ణిస్తూ ముగ్గమోహనంగా ఒక 
అద్భుతపదం (వాశాడని అ పదాన్ని అతను గానం 
చేయగా విని అందఖూ పరవళించిపోయారని విని 
మోహనాంగి తన్మయం చెందిపోయింది. 


ఎక్కడ ఉండాలి ? 
“వరదయ్య ఇప్పుడు కేవలం మువ్వగోపాలుని 
వరదుడే కాదు. విశాల (పపంచాని కంతటికీ చెందిన వర 


42 


దుడుగా పరిణతిని చెందాడు. కంచి అతన్ని తనవానిగా 
చేసుకుంది” అని ఆమె భావించింది. అతని రాకకోనం 
ఎదురుచూచి చూచి ఆమెకనులు కాయలుకాచిపోయాయి. 
అతని జాడకూడా ఏమో తెలియరాలేదు. ఆమె |పాణా 
లన్నీ అతనిమోదనే వున్నాయి. అతని విరహం ఈమెకు 
దుస్ఫృహం అయిపోయింది. కంచి ఆలయాచార్యులు 
ఎంతచెప్పినా వినక ఆమె తమ్ముణ్ణి వెంటబెట్టుక్‌"ని తంజా 
వూరు బయలుదేరి వెళ్ళింది. 


కాని ఆమెతోపాటు ఆమె దురదృష్టంకూడ వెంటా 
డింది, వారు తంజావూరు చేరిన కొద్దిరోజులకు ముంచే 
వరదయ్య రామేశ్వర క్షే తానికి వెళ్తాడని విన్నది, ఆమె 
మాద పిడుగుపడ్డట్లయింది. ఆమె వీలవిలలాడిపోయింది. 
అదో మహానగరం. ఎక్కడుండాలో ఏమి చెయ్యాలో 
ఆమెకు తోచలేదు, నిరాశాత ప్త్రమైన తన హృదయానికి 
అశాకిరణం వరదయ్య దర్శనభాగ్యం ఒక్క టు. కంచి 
లోనూ తంజావూరులోనూ వరదయ్యను కలుసుకో లేక 


పోవడంతో ఆమె హృదయం (కుంగిపోయింది. కంచిలో 
సహృదయులై న ఆలయాచార్యుల ఆదరాభిమూనాలతో 
ఆమె తన స్వస్థలంలో వున్నట్లుంది. 


మెలకువతో మెలగాలి ; 

రాజాస్టానాన్ని దర్శించడానికి అమెకు మనస్క 
రించలిదు. అస్థానవాతావరణం అమెకు (కొ త్ర. అక్కడి 
ఆడంబరం, పటాటోపం చూస్తే ఆమెకు బళ్లు జలదరిం 
చింది. |కమంగా ఆచూకీ తీయగా తీయగా మహోవిద్వాం 
సురాలు, (పఖ్యాతన ర్త!ీ అయిన రంగాజమ్మకు వరదయ్య 
అంటే అభిమానమనీ, తాను కలిసికోదగిన సరియైన 
వ్యకి అమేయనీ తెలిసిం 3, అస్థానక వులకు వరదయ్యకు 
మధ్య తలయె త్తిన వెరుధ్యాన్ని కూడా విన్నది. అంచేత 
ఆమె చాలా మెలకువతో వ్యవహరించాలనుకున్నది, 


ఒక సాయం[తం ఆమె రంగాజమ్మను చూడడానికి 
వెళ్లింది, తొలిసారిగా ఆమె ఒక అస్థానకాంతను చూస్తోంది. 


44 


అది ఆమెకు (కొత్త అనుభవం. రంగాజమ్మ నిండుగా 
గంభీరంగా వుంది. ఆమె ముఖంలో జాదార్యం, కరుణ 
(పస్ఫుటంగా కనబడుతున్నాయి. ఆమెను చూడగానే 
మోహనాంగికి ఆమెమోద మంచి అభ్మిపాయం యెర్పడ్డది. 
మోహనాంగి సహజసౌందర్యమూ, సరళస్వభావమూ 
రంగాజమ్మను ఇక్లే ఆకర్షించాయి. ఒక క్షణకాలం ఒకరి 
నొకరు జెప్పవాల్చకుండా పేమపూర్వకంగా చూశారు, 


(పేమకు విరహం గీటురాయి : 

మోహనాంగి రంగాజమకు తన దీన గాథ అంతా 
పూసగుచ్చినట్లు చెప్పింది. రంగాజమ్మ ఆమెనోదారుస్తూ 
అన్నది. 

“నీస్టితి నిజంగా నాకు జాలి కరిగిస్తోంది. నమ 
కాలీనుల్లో వరదయ్య లాంటి కవీ, గాయకుడూ లేడు. 
ఆయన పదాలు సకలజనాదరణ పొందాయి. అంతటి 
వాడు నీకు |పేమపాతుడు కావడం నీ అదృష్టం. ఈ 


వియోగానికి నివు విచారించకు. స్వచ్చ్మపేమకు విరహం 
గీటురాయి లాంటిది, వరదయ్య పై నీకుగల (పేమ 
కాలపరిక్షకు నిలిచింది, ఆయన ఇక్కడకు తప్పక వస్తాడు, 
అస్థానకవులకు ఆయన ఒక పదం తాలూకూ తుది 
రెండు చరణాలు పూర ణార్థం యిచ్చివెళ్లాడు. ఆయన 
తిరిగి ఇక్కుడకు వచ్చేసరికి వారు ఆ పదపూరణ చెయ్యాలి. 
లేకపోతే ఓటమిని అంగికరించాలి. నీవు నా ఆ[శయంలో 
వుండి ఆస్థాన వినోదాలు చూస్తూ వుండు, నీకవి (కొత్త, 
అయినా ఎంతోఅనుభవాన్ని గడించగలవు. * 


రంగాజమ్మ సహృదయానికి మోహనాంగి సంతో 
షించింది. రంగాజమ్మకు తన కృతజ్ఞతను తెలుపుకుంది, 
ఆమె తన తమ్మునితో కలిసి అక్కడే హాయిగా వుంది. 


శ్రీరంగవై భ వం: 
తంజావూరు విడచి పెట్టిన తర్వాత వరదయ్య 
శ్రీరంగం వెళ్లాడు. అ ఆలయ వై భవం చూసి అతను ఆశ్చర్య 


46 


చకితుడయ్యాడు. అది సపృపాకారాల మధ్య ఒక మహో 
నగరంలావుంది. అచ్చట 'వేయికాళ్ళమండపం, బంగారపు 
పూతతో మెరుస్తూన్న అలయోపరిభాగం, ఏకవింశతి శిఖ 
రాలు వరదయ్యకు చెప్పలేని అనందాన్ని కలిగించాయి. 
పండితులు ఆలయంలో నిరంతర వేదగానం చేస్తూవుంటారు. 
ఆ దృశ్యం అతనికి రోమాంచం కలిగించింది. ఆలయ 
వాతావరణం [(పసన్నంగా పవి|తంగావుంది, అత్యంత 
విశాలంగా అసాధారణ శిల్పకళతో కనువిందుచేస్తున్న 
ఆలయ[పొంగణం కలియుగ వై కుంఠమన్నట్టుంది. 


వరదయ్య ఆలయంలో అడుగు పెట్టి శేషశాయి 
అయిన శ్రీరంగనాథుణ్ణి దర్శించాడు, అ మనోహరదృశ్యం 
వరదయ్యను దివ్యానందంలో ముంచెత్తింది. క్షణకాలం 
అతను ఈ భౌతిక [పపంచాన్నే మరచి పోయాడు. ఆ 
స్థల వైభవము, ఆ ఆలయ సౌందర్యం అతని హృదయాన్ని 
దీతేజ జపరిచాయి. అతను శ్రీరంగంలో క్‌ న్నాళ్ళు స్వామిని 
సేవిస్తూవున్నాడు. స్వామి మిద కొన్ని పదాలు కూడా 
చెప్పాడు, 


రామేశ్వర రామణీయకత : 


అనంతరం వరదయ్య రామేశ్వరం వెళ్ళాడు, అ 
మహా క్షేతాన్ని దర్శించాలని అతను ఎన్నాళ్ల నుండో 
య 
ఉవ్విళ్టూరుతున్నాడు, ఉత్తరాన వారణాళి, దక్సి ణాపథంలో 
రామేశ్వరం జగత్పసిద్ధిగన్న మహా క్షే తాలు. అక్కడి శివ 
లింగాన్ని శ్రీరాముడు (తిష్టచేశాడని |పతీతి, వరదయ్య 
సేతుస్నానం చేసుకొని ఆలయంలోనికి వెళ్లాడు. 


శివలింగం అద్భుతంగావుంది, చిితకళాళోభిత 
మైన ఆలయము. లెక్కింపనలవికాని స్మ ౦భాలతో 
అపూర్వంగా వున్న ఆలయాంతర వీధులు అతన్ని పరవ 
శింపజేశాయి. అంతటి మహా క్ష తాన్ని దర్శించగలిగి 
నందుకు అతను మహానందభరితుడయ్యాడు. 


మొవ్వ మనసులో మెదిలింది : 
అతను మువ్వవిడిచి వచ్చి చాలాకాలమైంది, అతని 
ధ్యానం తిరిగి మొవ్వగోపాలుని మీదికి వెళ్లింది. తిరిగి 


£8 


వెళ్ళి తన స్వామిని దర్శించాలనే [పగాఢమైన కోరిక 
కలిగింది అతనికి, ఆవేశంతో అప్పటికప్పుడు కొన్నిపదాలు 
రచించాడు. అతను రామేశ్వరంలో ఒక నెలపాటు గడీ 
పాడు, తంజావూరు వదలివచ్చి అప్పటికి రమారమి ఆయు 
నెలలైంది. ఆస్థానకవులు తానిచ్చిన పదం పూరించారో 
లేదో అనుకున్నాడు. తుదకు రామేశ్వరం నుండి తంజా 
వూరి వెళ్లి అక్కడనుండి మిగిలిన క్షే తాలుచూసు 
కుంటూ గోల్కొండ మోదుగా తిరిగి మొవ్వవెళ్ళడానికి 
నిశ్చయించుకున్నాడు. 


మోహవొంగి తహతహ 


మోహనాంగి ఆరునెలలుగా తంజావూరులో వుంది, 
రంగాజమ్మ ఆ|శయంలో ఆమెకు కాలంగడ చిపోతూన్న క్రై 
కనబడలేదు. అయినా ఆమె హృదయం అహర్నిశలూ 
వరదయ్య కోసం తహతహాలాడుతూ వుండేది. మువ్వ 
గోపాలుని అన్ముగహాోన్ని అర్థిస్తూ అయన్ను పదే పదే వేడు 
కునేది, జానపదవాతావరణంలోని సరళసుందర జివితానికి 


తాను దూరమైపోయింది, అమె మనస్పెప్పుడూ ఆ ఆనంద 
మయ జీవితంమోదనే వుండేది. వరదయ్యతో కరిసితిరిగి 
మొవ్వవెళ్లి హాయిగా మువ్వగోపాలుణ్ణి సేవిస్తూ (పశాం 
తంగా జీవితం గడపాలని అమె ఆకాంక్ష. వరదయ్య 
రాకకోసం అమె మనస్సు బిగబట్టుకొని ఎదురుచూస్తూ 
క్షణం ఒక యుగంగా గడుపుతోంది. 


శృంగభంగం తప్పదు : 


ఒకరోజు సాయం తం రంగాజమ్మ మోహనాంగితో 
అన్నది, “ఇటీవల రామెశ్వరంనుండి కొంది యాతి 
కులు వచ్చారు. వరదయ్య ఒకవారంలో తిరిగి తంజా 
వూరు రాగలడన్నారు, కనుక నివు విచారంమాని వుల్తా 
సంగావుండు. నాతో ఆస్థానానికి వచ్చి వరదయ్య పదాలు 
అభినయంచెయ్యి, వరదయ్య అస్థానకవులకు ఇచ్చిన 
పాదపూరణ కోసం వారందణఖూ తమ శకి యుక్తులన్నీ 
వినియోగించిచూళారు. కాని వారికేమి అంతుచిక్ల లేదు. 


50 


ఎలా పూర్తిచెయ్యాలో తెలియలేదు. వారికి అదంతా 
ఆయామయంగావుంది. వారికి శృంగారనాయికల 
మనోగత భావాలు ఎలావుంటయ్య తెలియదు, వారు 
నాసహాయాన్నికూడా అర్థించారు. 


వరదయ్య అలంకారశాస్త్రం కూలంకషంగా అధ్య 
యనంచేసి జిర్లించుకున్న వాడు. ఎంతో లోకానుభవం కల 
వాడు. అతను తన పదాల్లో వర్ణించిన నాయికలు కాల్పని 
కంగా కృతంగా కాకుండా అనురాగపూర్తలై న వాస్తవిక 
నాయికల్తాగా గోచరిస్తారు. అ నాయికల మనోభావాలు 
తెలిసికొనడానికి కేవలశాస్త్రజ్ఞానం చాలదు, అంచేత 
నేనూ వారికి ఏమి సాయపడలేకపోయాను. వరదయ్య 
మిద ద్వేషభావంతో వారు లేనిపోని బెడద తెచ్చి పెట్టు 
కున్నారు. వారందటూ ఇపుడు ఆపదాన్ని ఎలా ఫూ ర్తి 
చెయ్యాలో తెలియక కొట్టుకుంటున్నారు. వారికి వర 
దయ్య చేతుల్లో శృంగభంగం తప్పదు, ” 


మో హవాంగి ముగ్గ మోహవాభినయం ; 

రంగాజమ్మ మాటలకు మోహనాంగి మహానందఠి 
చెందింది, ఆమెతోపాటు అస్థానానికి వెళ్లి 'క్షేతయ్య 
పదాలు అభినయించడానికి అంగీకరించింది. రంగాజమ్మ 
సంతోషించింది. ఆమె మోహనాంగిని నర్తనోచిత వస్తా 
భూషలతో అలంకరించింది, సహజంగా మోవానాంగి 
రూపసి, కొద్దిపాటి అలంకరణతో అమె అప్పరసలా మెరిసి 
పోయింది, ఇద్దణూ అస్థానానికి వెళ్ళారు, ఆనాడు 
మోహనాంగి పదాభినయం చేస్తుందని విని విజయరాఘ 
వుడు ఆనందించాడు, రంగాజమ్మ చెప్పగా మోహనాంగి 
వృత్తాంతం ఇదివరకే విన్నాడు విజయరాఘవుడు. వర 


దయ్య పదాలను రంగస్థలంమిాద అభినయిస్తుండగా 
చూడాలని తానూ కుతూపాలంతో వున్నాడు. 


మోహనాంగి నాట్యం ఆరంభించింది. మూడేండ్ల 
నుండి అభినయించని కారణంచేత కొంచెం అలవాటు 
తప్పింది. అదీకాక |పభుసమక్షంలో ఉద్దండ పండితులూ, 


52 


కవులూ, నర్శకులు చూస్తుండగా అభినయించడానికి ఆమె 
కొంచెం వెనుకంజవేసింది. కాని వెంటనే ఎలాగో ధైర్యం 
కూడగట్టుకొని అసాధారణరీతిలో అతిమోహనంగా అభీ 
నయించడం మొదలు పెట్టింది. అమె వరదయ్యపదాభి 
నయంలో లీనమైపోయిందీ. ఆమె చూపుల్లో దివ్యానందం 
' మెరిసిపోతోంది. పదాభినయాికి అన్ని. విధాలా అను 
గుణంగావున్న ఆమె కరచరణాల కదలికలూ, ఆ పదాల్లోని 
దివ్యభావనను స్ఫురింపజే నే హావభావాలూ, దృగ్వీలా 
సాలూ అమె నాట్యానికి ఒక పత్యేకతా ఒక విశిష్టతా 
కల్పించాయి. నయనాభిరామంగావున్న మోహనాంగి 
అభినయాన్ని విజయరాఘవుడు ఎంతో అహ్హాదంతో 
చూస్తున్నాడు. _పేక్షకులందటూ మైమరచి ఎక్కడో 
మరోలోక ౦లో వున్నట్టున్నారు. 


మరవురాని మధురక్షణం ః 


ఇంతలో సభలో కలకలం బయలుదేరింది, వర 
దయ్య అస్థానంలో అడుగు పెడుతున్నాడు. విజయరాఘ 
వుడు వరదయ్యను చూసీ మహానందభరితుడయ్యాడు. 


వరదయ్య మోహనాంగిని అభినయం చేస్తుండగా 
చూసీ పులకించిపోయాడు. మోహనాంగి బిత్తరవోయి 
వరదయ్యను చూస్తూ నిలబడిపోయింది. ఆమె కళ్ళల్లో 
ఎన్నాళ్ళనుంచోనిలిచివున్న ఆతురత పెల్తుబికినట్టయింది. 
కొని హర్షా వేశంతో ఆమె నోటివెంట మాటరాలేదు. ఆమె 
కళ్ళవెంట ఏకధారగా ఆనందబాష్పాలు |స్రవించాయి, 
ఆవేశంతో అమె పులకించి పోయింది. తన అనురాగాన్ని 
వ్యక్తం చేస్తూ సంధి అమె చేతిని మృదువుగా స్పృశిం 
చాడు, ఇరునురకూ అది ఒక మరపురాని మధురక్షణం, 


పదవూరణం వరదయ్యే చెయాలి ; 


అనంతరం వరదయ్య అస్థానకవులకు తానిచ్చిన 
పదాన్ని ఫూరించారే మో తెలిసీకోవాలని కుతూహల 
పడ్డాడు. (పభువు అనస్థానకవులవంక సాభిపాయంగా 
చూశాడు. వారు గతుక్కుమన్నారు, తికమక పడ్డారు. 
ఎవ్వరూ ఏమి అనలేదు. పట్టపుకవి సోమయాజీ్‌ లేచి 
అన్నాడు. 


ర్‌శీ 


“వరదయ్య తన పదంలో అభివర్షి ంచిన నాయిక 
ఏ శేణికి చెందిందో అమె మనోభావాలు ఎలావుంటాయో 
తెలుసుకోవాలని మేం మాసర్వశక్తులూ వినియోగించాం, 
కాని అవి మా వూహకు అందలేదు. స్ర్రీహృదయం స్త్రీకి 
అవగతం కావచ్చనే వూహతో వమహోవిద్వాంసురాలైన 
రంగాజమ్మను కూడా సం|పదించాం. కాని అతిలోక 
[పతిభాసంపన్నుడై న వరదయ్య మనోగతభావం తెలుసు 
కోవడం అంతసులభంకాదని అమె కూడా భావించింది, 
కనుక ఆపదహపూరణ వరదయ్యనే చేయమని అర్థిస్తున్నాను.” 


వరదయ్య ఇచ్చిన పదం: 


వరదయ్య ఆస్థానకవులకు పూరణార్థం ఇచ్చిన 
పదం ఇది. 


పల్లవి: వదరక పోపోవే _ వాడేల వచ్చీని _ వద్దు 
రావద్దన వే 


ర్‌ర్‌ 


అనుపల్ల వి; అదియొక యుగము 'వేరేజన్మ మిపుడు 
అతడెవరో నేనెవరో ఓ చెలియరో ॥ వదరక ॥ 
నిచ్చనిచ్చలు నేడేవచ్చీని _ రేపైన వచ్చేననుచు 
మదిలో 
నిచ్చగా బలు వేడినిటూర్చులచేత నింతిరో 
-పెదవులెండి ప 
హెచ్చైన వెన్నెలరా తులు యెన్నెన్నో గడపితి 
నిక నేటిమాట లే ॥ వదరక ॥ 


వలపుకాడిదెకాదా వచ్చుననుచు తెరువులుజూచి 
వేసారితి 

నెలలెంచి యలనసితి.. నిలుపరాని పీమ. 

నెమ్మది నడచుకొంటి 

కలక ౦0ఠ పికనాదములు మించు మధుమాస 
ములు గడపి తీవట్టి ముచ్చటలికనేలే ॥ వదరక ॥ 
భామరో ! శకునము లడిగితి మువ్వగోపాలుడు 
వచ్చుననుచు 


56 


కామించి నాధుల గలయు చెలులజూచి_ 
కరగి చింతనొందితి 


చివరి రెండుపాదాలు పూరించవలసి యున్నది. 
ఈ పదంలోని నాయిక స్వీయ. పతి యెంతకూ రాని 
హేతువుచేత అమె విరహంతో విసిగి వేసారిపోయింది. 
ఎన్నో శకునాలడిగింది, పియులతో కలిసి కేశీవిలాసాల్లో 
తేలియాడుతూన్న యితర కాంతలను చూసింది. కాని 
ఎందుచేతనో హృదయం [దవించి ఆమె విచా 
రించింది. 


తర్వాత ఏం జరిగుంటుంది? ఆమె ఏం అని 
వుంటుంది? చివరి రెండుపదాలూ ఆ భావంవచ్చేలా 
పూరించాలి. 


అవహాస్యం వపాలఠలౌతామేమో | 
సామాన్యంగా ఆ స్థితిలో ఎవరికైనా ఆ(గహం 
కలగవచ్చు. | పియునియెడల పట్టరాని కామో దేకమైనా 
కలగవచ్చు. లేదా నిస్సహాయస్టితిలో ఏమీ చేయ లేక 
పరిస్థితులకు మౌనంగా తలొగ్గనూవచ్చు. ఈ మూడింటిలో 
నాయికకు ఎటువంటిభావచలనమైనా కలగవచ్చు. ఆస్థాన 
కవులు అయినా వూహించి పూ ర్రిచేదామనుకున్నారు 
ముందు. కాని వెంటనే “అలాంటి వూహ” సర్వసాధా 
రణం. అందులో విశేషమేమో లేదు, అలా అయితే ఎఏవ 
రైనా పూరించగలరు. వరదయ్య అంతటి సులభసమన్య 
ఎన్నడూ ఇవ్వడు, సామాన్యమైన వూహకు అతీతమైన 
విశేషార్థమేదో అందులో వుండివుంటుంది అని శంకిం 
చారు. వారికేమా పాలుపోలేదు. అవ్య క్రంగా ఏదో 
పూరించి అపవ హాస్యపుపాలయ్యెదానికం కు ఓటమిని అంగీక 
రిస్తేనే ఉదాత్తంగా వుంటుందనుకున్నారు. అంచేతనే 
అస్థానక వులపక్షాన సోమయాబి తమ అశ క్రతను వ్యక్తం 
చేస్తూ పదాన్ని పూరించమని వరదయ్యను అర్థించాడు. 


రీగి 


వరదయ్య పదవూరణం : 
వరదయ్య వెంటనే లేచి ఇలా పూరించాడు. 
“రామ! రామ! యీ మేనితో నిక వాని 
మోముచూడవలెనా మొదటి పొందేచాలు, 


అస్టానకవులు అశ్చర్యచకితులై ఒకరిముఖం ఒకరు 
చూసుకోడం మొదలుపెట్టారు. ఆపదభావం వారికి 
అంతగా అర్థంకానట్టుంది. అది |గహించి వరదయ్య ఇలా 
అన్నాడు. 


“ఇందులోని నాయికయొక్క (పేమ భ క్రిపరి 
మైనది, కాని భౌతికమైనదికాదు. తాను చూసిన 
ఇతరకాంతల | పెమకంె అది విభిన్న మైనది, వారిలాగా 
తానూ గోపాలునివలన భౌతిక పేమను అశించడంలో 
బౌచిత్యంలేదు. అంచేత ముందు ఆమె నిరాశచెందినా 
తుదకు తెలివితచ్చుకొని పశ్చాత్తాపంతో తన మనన్సునః 
సమాధానపరచుకుంది. మువ్వగోపాలుని తన తొలి 
కూటమియే పదివేలనుకుంది. అదే చాలనుకుంది.' 


వరదయ్య వదొల జజణవడి ; 


అస్థానకవులు వరదయ్య సూక్ష్మ బుద్ధికి నివ్వెజి 
పోయారు, ward ఇంతటి ఉదా త్రరిగా వివిధ 
దృక్సథాలనుంచి స్రీ స్వభావాన్ని వ్య కంచెయ్యగల 
వరదయ్య అసాధారణ శ క్రిసామర్ధ్యానికి వారు జోహారు 
లర్నించారు. విజయరాఘవుడూ, అస్థానక వులూ కూడా 
ఆయన పద వైశిష్ట్యాన్ని వేనోళ్ల | పశేంసించారు. అంతే 
కాక వారు |కమంగా వరదయ్యదార్రినే (తొక్కి తమ 
[గంథాల్లో మూడ పదరచనకు స్థానం కల్పించారు. 
SPA తన నాటకం “విజయరాఘవ చందికా 
విహారం? లో వరదయ్య పదాలను అనుకరిస్తూ ఎన్నో 
పదాలు |వాశాడు. వాటిని చదువుతూ వుంకే అవి 
శతయ్య పదాలనే [భమకూడ కలుగుతుంది. విజయ 
రాఘవుడుకూడా అలాగే ఎన్నో పదాలు | వాశాడు. 


కలలు ఫలించాయి ; 
కొన్నాళ్ల తర్వాత వరదయ్య మువ్వ తిరిగివెళ్లి 
పోవాలని నిశ్చయించుకుని విజయరాఘవుల అనుజ్ఞ 


60 


కోరాడు. విజయరాఘవుడు అతిక్షష్టంమిద వరదయ్య 
వేడుకోలు మన్నించాడు. తుదిరోజున విజయరాఘవుల 
అభ్యర్థనపై మోహనాంగి *వదరక పోపోవే* అనేపదాన్ని 
అభినయించి అందరినీ ఆనందంలో ముంచెత్తింది. తన 
పదాలద్వారా మువ్వగోపాలునకు మహనియతను కల్పిం 
చాలని తాను కన్నకలలు చాలామటుకు ఫలించినందుకు 
వరదయ్య ఆనందించాడు. అందజినీ హృదయపూర్వ 
కంగా అభినందిసూ అతను మోహనాంగితో తంజావూరు 
నంస్థానంవిడిచి బయలుదేరాడు, 


నిజమెన అంతేవాసీని ; 
య్‌ 


వరదయ్య త౦జావూరును౦డి గోల్కొండకు 
[పయాణమయ్యాడు, కాని యెకాయెకిని గోల్కొండ 
వెళ్ళకుండా కంచి వెళ్లి వరదరాజస్వామిని మరోసారి 
సేవించాలని భావించాడు. అంచేత కంచికి వెళాడు, 
అక్కడ వారిద్దబూ తనివితీరా స్వామిని .సేవిన్తూ కొంత 
కాలం గడిపారు, 


కంచి ఆలయాచార్యుల అభ్యర్థనపై వరదయ్య 
దేవేరి స్వామిశయనమందిరం నుండి తన మందిరానికి 
వళూను ద్నళ్నానిి అభివరిసూ |వాసిన “మగువ తన 
వ ఫ్‌ వ. క “అనే ల్ల మోహనాంగి 
వరదరాజస్వామి అలయ ప్రాంగణంలో అద్భుతంగా అభిన 
యించింది. 


ఆ పదం వరదయ్య పదకవితాహారానికి నాయక 
మణిలాంటిది, దేవి త త్రరపాటుతో కేళికామందిరం నుండి 
వస్తూన్నప్పటీ భంగిమను మోహనాంగి అతిలోకమోహ 
నంగా పదర్శించింది. వరదయ్య ఉత్తేజంతో రచించిన 
ఆ పదం మోహన అభినయంతో జీవం సంతరించుకొని 
ఎంతో కళాత్మకంగా తోచింది. ఆమె ఒకక్షణం తాను 
అభినయిస్తూన్నా ననే విషయమే. మరచిపోయింది, తానే 
దే వేరిని అనుకుంది. తాను సృజించిన పదానికి మోహన 
తన దివ్యాభినయంతో ఒక సజీవరూపకల్బన చేసినందుకు 
వరదయ్య తన్మయత్వం చెందిపోయాడు. తన పదా 


62 


ల్లోని నిగూఢమైన దివ్యభావన హృదయగకం చేనుకొ 
అభినయించగల విజ్ఞత అమెకొక్కరికే వుందని, ఆ 
కేవలం ఆమె సొమ్మనీ విశ్వసించాడు. ఆమె తనకు ని 
మైన అంతేవాసిని, నహధర్మచారిణి. మోహన మోహ; 
కారం, అతిలోకమైన అమె అభినయం, వరదయ్య గా 
మాధురి |పేక్షకుల హృదయాలను కదలించి రసాన 
డంలో ముంచెత్తాయి. వారందరూ ఎక్కడో గంధ! 
లోకంలో రసానిలంలో తేలిపోతున్నట్టు భావించారు. 

వారందణఖూ వరదయ్యకూ మోహనాంగికి ము 
కంఠంతో ధన్యవాదాలర్సించాగు. వరదయ్య వారి అ 
రాభిమానాలకు ముగ్గుడై వారిని వేయివిధాల |పశంనసిం 
గోల్కొండకు బయలుదేరాడు. 


వణవ్వగోపాలువిలో సాయుజ్యం పొందాలి : 
[పఖ్యాత పదకర్తగా 'వే,తజ్ఞ బిరుదాంకితుడు 

వరదయ్య కీ రిచం[దికలు అదివరకే గోల్కొండ వ్యాః 

చాయి, వరదయ్య లోగడ గోల్కొండ వచ్చినప్పు 


తాను తన తిరుగు పయాణంలో మళ్లీ గోల్కొండ వచ్చి 
కొన్నాళ్లుంటానని మాటయిచ్చాడు. అంచేత నవాబు 
కుతుబ్దా వరదయ్య రాకకోసం కుతూహలంతో ఎదురు 
చూస్తున్నాడు, కుతుబ్దా కళా! పియుడు, రనజ్ఞుడు. 
అయన అస్థానంలో ఎందటో వాగ్గేయ కారులున్నారు, 
అయినా 'ఆయనకు వరదయ్యమిద అంతులేని ఆదరాఖి 
మానా లేర్పడ్డాయి. 


వరదయ్య తాను అన్న ప్రకారం గోల్కొండ 
వచ్చాడు, నవాబు చాలా సంతోషించాడు, అతనికి అఖండ 
సన్మానం చేశాడు, తన ఆస్థానంలో శాశ్వతంగా వుండి 
పొమ్మని కోరాడు. కాని తే తయ; అంగీకరించలేదు. 
మువ్వగోపాలుని మహిమను కీ ర్రనంచేస్తూ తానింకా 
కొన్నిశే(తాలు దర్శించాలని తుదకు మొవ్వ తిరిగివెళ్లి 
మొవ్యగోపాలునిలో సాయుజ్యం పొందాలనీ తన అభి 
మతమని అన్నాడు, నవాబు కాదనలికపోయాడు. 


64 


అటువంటి ఆత్మ|వత్యయం ఉండాలి; 

నవాబు ఆస్థానంలో తులసీమూ ర్తి అనే వాగ్గేయ 
కారు డున్నాడు. అతను మంచి పండితుడు. కాని తన 
శ క్రిమోద తనకు అంత విశ్వాసం లేదు. ధీమాగా కవిత 
చెప్పలేడు. అంచేత నవాబు ఒకరోజున అతన్ని వుడికించ 
డానికి ఇలా అన్నాడు: 


“తులసీమూ రీ! క్షేతయ్య అపయత్నంగా ఆశు 
వుగా ఎంతవేగంతో పదరదనచేస్తాడోచూడు. నీవుకూడా 
అలా పదాలు చెప్పాలని నా కోరిక,” 


నవాబు మాటలకు మూర్తి తత్తరపడ్డాడు. 

“ 'క్షేతయ్య దివ్యశ క్రిసంపన్నుడు. ఆయనలో 
వుత్తేజం కల్పించడానికి ఆయన వెనుక మువ్వగోపాలు 
డున్నాడు. ఆయనలాగా పదరచన చెయ్యడం అరీత 
లంతలకు సాధ్యంకాదు? అన్నాడు నీళ్తునములుతూ.... 
మూ రి ఎప్పటికప్పుడు తనఅశ క్రతను (పకటించి తప్పించు 


కునిపోవాలని చూస్తాడు. అంచేత నవాబు అతన్ని 
కొంత అటపట్టించాలనుకున్నాడు. పోనీ తన కవితా 
శెలిని సమర్ధించుకుంటూ వాదానికి దిగుతాడా అంకే 
అదీచేయడు, |పతీదానికి వూరికే లోబడిపోతాడు, మూర్తి 
ఆ రీతిగా న్తబ్దుగా వుండడం నవాబుకు ఇష్టం లేదు. 
చురుగ్గా [కియాళీలంగా వుండాలని ఆయన కోరిక. 


ఆయన ఉఇతయ్యవంక చూసి అన్నాడు. 


“క్షేతయ్యా! మాకు నీ శక్తిసామర్థ్యాలు తెలుసు, 
వాగ్గేయ కారుల్లో నీకు సాటిరాగలవారెవ్వరూ లేరు. నిన్ను 
పరీక్షింపదగ్గ అధికారంగాని అర్హతగాని మాకు లేదు. 
అయినా ఒక విశిష్టమైన అశయంతో నిన్నొక విషమ 
పరీక్షకు గురిచేయాలనే వూహ కలిగింది. నీవు నలభై 
రోజులలో పదునైదువందల పదాలు రచించాలి, వాస్త 
వంగా నిన్ను పరీక్షించాలనికాని, నీకు అ హేతుకమైన 
వ్యథ కల్పించాలనికాని నా అభిమతంకాదు. కాని నాయీ 


66 


యత్నంనా ఆస్థానకవులకు ఉద్వేజక ంగావుండి వారిలో 
నవచైతన్యాన్ని కలిగిస్తుందేమోనని నా అభిలాష. అంబే 
తనే నీమాద ఈ మహాభారం మోవుతున్నాను. నన్ను 
మన్నించాలి. ” 


క్ల్షేేతయ్య చలించలేదు. నవాబుచేసిన సవాలును 
సహర్షంగా అంగికరిస్తూ = మువ్వగోపాలుని అను[గవోతి 
శయంతో మిరు పెట్టిన గడువులోపల పదునై దువందల 
పదాలు రచిస్తా” నన్నాడు. 

నవాబు మూ ర్తివంక నర్మగర్భంగా చూసూ 


“మూర్తీ! వాగ్గేయకారులకు అటువంటి అత్మ|పత్యయం 
భావావేశం వుండాలయ్యా” అన్నాడు. 


ఎలాగైనా శృంగభంగం చేయాలి; 

అ రాతి మూర్తికి న్మిదపట్టలేదు. ఆస్థానంలో 
నలుగురియెదుట నవాబు తనను అవమానపరచినందుక్తు 
అతనికెంతో మనోవ్యథ కలిగింది. వరదయ్యమిద 


అతనికి స్పర్థ ఏమిలేదు. అయినా అఆయనమూలాన 
తాను అనవసరంగా ఇరకాటంలోపడి అఆవమానంపాలు 
కావాలిసివచ్చిందనుకున్నాడు. నవాబును క్ర ర్రిస్తూ ఏవో 
పద్యాలు [వాసి (పళాంతం౦ంగా కౌలంగడిపేవాడు. కాని 
'క్షేతయ్యరాకతో అతనికి తలవొంపులు కలిగాయి, నిర్ణీత 
సమయంలో 'క్షేతయ్య పదరచన పూ ర్లిచేయకుండా 
ఏదైనా అవరోధం కల్పించి అతనికి శృంగభంగం చేస్తే 
తనపరువు నిలుస్తుందనీ లేకపోతే నవాబు ఇంకా తనను 
అవమానపరుస్తాడని భావించాడు. 


వదరచన వూ ర్రిగాకుండా చూడు: 


మూర్తి దీనికితగ్గ వుపాయంకోసం ఆలోచించడం 
మొదలు పెట్టాడు. తుదకు ఆతనిదృష్టి రాజనర్తకి కమల 
మోదికి మళ్ళింది. అమె తనకు తోడ్పడగలదనుకున్నాడు. 
వరదయ్య లోగడ గోల్కొండ వచ్చినప్పుడు అమె 
వరదయ్యను వలచి అతనివెంటబడడం, ఆయన ఆమె 


68 


కోర్కెను తిరస్కరించి అవమానించడం అతనికి గుర్తుకు 
వచ్చింది. వెంటనే అతను కమల యింటికి వెళ్ళి ఆమెతో 
మంతనం సాగించాడు. ఎలాగైనా అతన్ని లోబరచు 
కొని అతని మతిని చెడగొట్టి నవాబు పెట్టిన గడువు 
లోపల పదరచన పూర్తిచెయ్యకుండా చూడాలని 
అర్ధించాడు, 


వన్ను తృతార్థురాలిని చేయండి: 

కమలకు వరదయ్యమొద ఇంకా వ్యామోహం 
పోలెదు, అతన్ని తన బాహుబంధంలో చిక్కించుకొ నడం 
ఎలాగా అని ఆమె సమయంకొొఅకు నిరీక్షైస్తోంది. 
ఇప్పుడు మూర్తి సలహాను అనుసరించి తనకోర్కె తీర్చు 
కోవచ్చు లేదా అతనిపై పగనై నా సాధించవచ్చు అను 
కుంది క్షే తయ్యకు అనుమానం కలగకుండా అతన్ని తన 
దారికి రప్పించుకొనడానికి ఉపాయం ఆలోచించడం 
మొదలు పెట్టింది. 


69 


ఒకనాడు వరదయ్య నవాబుతో అంతరంగికనమా 
వేశం జరిపి వంటరిగా తన విడిదికి బయలుదేరాడు. 
కమల యెదురై నమస్కరించి, “స్వామీ ! మా ప్రతిభ 
విన్నాను. అజ్జానవశంచేత లోగడ మోమోద భౌతిక 
వాంఛ పెంచుకుని మో మనస్సుకు కష్టంకలిగించినందుకు 
క్షంతవ్యురాలను. మారు ఈరొజు మా యింట్లో క్షణ 
కాలంవుండి నను కతారురాలిని చెయ్యాలి” అని 
అర్థించింది. ర స్ట 3 


ఆంతౌ (పేమమయం: 

తొలిసారి గోలొండవచ్చినపుడు వరదయ్య మన 
స్థితి వేరు, అతని ఇప్పటి మనస్థితి వేరు. పరిణతమైన అతని 
మనస్సులో ఇప్పుడు ఏవిధమైన శంకకు తావులేదు. 
అతనికి జగ త్రంతా (పేమమయమే. ఇన్నాళ్లుగా తాను 
అనేక'తే[తాలు, అస్థానాలు తిరిగి మువ్వగోపాలుని మవా 
నీయతను కీర్తించడంద్వారా తన నిర్మల [ప్రేమతత్వం 
విజయవంతమైనదని అతని విశ్వానం. ఇప్పుడా (పేమ 


70 


తత్వాన్ని సమ న్హపాణికోటిపట్ర విస్తృతం చెయ్యాలని 
అతని యత్నం. ఆ సమయంలో అతనిలో [పబలంగా 
వున్న ఉదా త్ర పకృతి అది. అంచేత కమల అభ్యర్థన 
(తోసి వేయ లేకపో యాడు. 


ఇతణ్లి ఆడించాలి : 

ఆమెయింట్లో అడుగుపెట్టాడు. ఆమె అతనిపట్ల 
ఎంతోభ క్రిని |పకటించింది. సకలోపచర్యలు చేసింది. 
చివరకు ఫలరసంలో చాటుగా వలపుమందుకలిపి అందిం 
చింది, ఉఇతయ్య ఏమి సంకోచించకుండా ఆ రసం 
(తాగాడు, ఆ మందు వెంటనే పనిచెయ్యడం మొదలు 
పెట్టింది. అతను తనలో ఏదో మార్పువస్తున్నట్లు (గహం 
చాడు, అక్కడినుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. కాని 
అతని మనస్సు అతనివశంలో లేదు. అలాగే కూర్చున్నాడు, 


కమల అతనివంక వలపులుచిమ్ముతూ చూసింది. 
తన రానసిక్యాన్ని ఒలకపోస్తూ అతన్ని వశపరచుకో వాలని 


71 


యత్నించింది. ఆమె ఇంచుమించు అతనిమోద( వాలింది. 

అపుడామె అతనిదృష్టికి ఒక అప్ఫరలా గోచరించింది, 
అయినా తమాయించుకుని అక్కడినుండి కదలిపో వాలని 
యత్నించాడు. కాని వెంటనే లేచి వెళ్ళలేకపోయాడు. 
కొంత తాత్సారం చేశాడు, 


కమల అతనిలో వస్తున్న మార్పు గహించింది, 
వెంటనే అతనికి లోబడకూడ దనుకున్నది, తానిచ్చిన 
వలపుమందుయొక్క (పభావంవల్ల ఇక అతను తనకు 
వంటయింటికుందేలు కాక తప్పదనుకుంది, అతనిలో 


తహతహ పెరిగేందుకు కొద్దిరోజులు తాను బెట్టుగా 
వుండి ఆడించాలనుకుంది. తనను వెదుక్కుంటూ అతనే 
వస్తాడని విశ్వసించింది. అంచేత తానే చెరవతీసుకొని 


అతనికి కృతజ్ఞతలు చెపుతూ బయటకు పంపించింది. 
మెవ్వుగాని, మువ్వగావి లేదు :; 


వరదయ్య ఎలాగో తన విడిదికి చేరాడు. అతని 
వాలకంచూసి మోహనాంగి నివ్వెజిపోయింది. అతని 


72 


మనస్పెందుకో వికలంగావున్నట్లు [గహించింది. నిస్ధత 
సమయంలో పదరచన పూర్తిచేయలేనేమో అనే బెంగతో 
ఏదో అలావున్నాడనుకుంది. అతన్ని అనునయిస్తూ 
అన్నది: 

“వరదా! నీవేదో ఒకలా వున్నావు. నీ మనస్సు 
మనస్సులో వున్నట్లు లేదు. నవాబు పెట్టినగడువు చాలా 
భాగం అయిపోయింది. ఇక కొద్దిరో జులుమాతమే 
వుంది. ఇంతవరకు నీవు పదరచనకు పూనుకో వైతివి. 


మాట యెలా దక్కించుకొనడమా అనే బెంగపట్టుకున్న 
ట్లున్నది నీకు. ఏమా ఫరవాలేదు. మనం మువ్వవెళ్ళి 


పోదాంపద. అస్థానకవి కావాలనే కాంత నీకేమో లేదు 

గదా ! కనుక పదరచన పూర్తిచేస్తే నీకువచ్చే మెప్పుగాని 

చెయ్యకపోతే వచ్చే ముప్పుగాని యేమోలేదు. 
వరదయ్య అందుకంగికరించలేదు. పదరచన 


పూ ర్తిచేస్తానని బాధ్యత వహించిన తర్వాత ఆ బాధ్యత 
నిర్వ ర్తించకుండా వెళ్ళడం భావ్యంకాదన్నాడు. మోహ 


73 


నాంగి. ఏమో అనలేదు. ఇంతలో అతను వాఠాతుగా 
బయలుదేరి ఎక్కడికో వెళ్లడం మొదలుపెట్టాడు. 


కమల తెల్ల బోయింది ; 

మోహనాంగి కంపించిపోయింది. అతనికంటబడ. 
కుండా అతని వెనువెంటనే తానూ బయలుదేరింది, అతని 
పరిస్థితిచూసి అమెకు అనుమానం కల్లింది. అతేను ఏ 
అస్థానకాంతవలలోనో పడ్రాడేమోఅనికూడా శంకించింది. 
కొంతదూరంనుంచి అతన్ని పరిశీలించింది. అతను కమల 
యింటిలో [ప వేశించడం చూసింది. తన అనుమానం 
దృఢమైంది. కాని తాను కమలయింటిలోకి వెళ్ళడానికి 
తటపటాయించింది. అతను తిరిగివసాడేమో అని చాలా 
సేపు వేచిచూసింది. కాని అతనువచ్చేజాడ ఎక్కడా కన 
బడలేదు. ఆమె గుండెబిగపట్టుకొని కమల యింటిలోకి 
వెళ్ళింది. 


కమల నాట్యంచేస్తోంది. వరదయ్య మంతముగ్గు 
డైనట్లు మెదలకుండా చూస్తున్నాడు. మోహనాంగి. తల 


74 


తిరిగిపోయింది. ఆ|గహాంతో ఆమెకళ్లు ఎజ్జిబడ్డాయి 
బొమముడిచిట్టించి కములవంక తీర్లంగా చూస్తూ మోప 
నాంగి వరదయ్యను అక్కడినుంచి తీసుకొని వెళ్ళిపి 
యింది. ఈ హఠాత్సంఘటనకు కమల తెల్లబోయింది 
అయినా అతను మళ్ళీరాకుండా వుండడనుకుంది. 


ఇది నిజంగా కు(టేీ: 


ఇంటికిరా గానే మోహనాంగి బావురుమని ఏడ్చింది 
ఏం జరిగిందో చెప్పమని వరదయ్యను (బతిమాలింది 
కమల అభ్యర్థన [తోసి వేయ లేక తాను అమెయింటి! 
వెళ్ళడం, అమె తనకు పానీయం ఇవ్వడం, అనంతరం. 
తాను ఆమెను చూడకుండా వుండలేక అమెకోసం 
వెళ్ళడం, అంతా వివరంగా చెప్పాడు వరదయ్య, 


కమల పానీయంలో ఏదో వళీకరతొషధి కలిపి 
యిచ్చి వుంటుందని మోహనాంగి శంకించింది. వెంటనే 
ఒక వైద్యుణ్ణి పిలిపించి దానికి విరుగుడు పెట్టించింది. 


75 


దాంతో అతనికి మామూలు మనస్సా్వాస్థ్యం చిక్కింది. 
ఆచూకీ తీయగా తీయగా ఇదంతా కమలా, తులసీ 
మూర్రి వరదయ్యను శృంగభంగంచెయ్యడానికి చేసిన 
కు|ట అని తెలిసింది, 


మూర్తీ, కమలా ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు. 
వరదయ్య ఈ సంగతి నవాబుతో చెబుతాడే మో, తమకు 
ఏం|పమాదం ముంచుకువస్తుందో అని వారిద్దరూ [పాణా 
లరచేతిలోపె పెట్టుకొనివున్నారు. కాని వరదయ్య సహృద 
యుడు. అ విషయం ఎక్కడా పొక్కనీయ లేదు. యథా 
[పకారం రోజూ అస్థానానికి వెళ్ళి వస్తున్నాడు, పదరచ 
ననుగూర్చి నవాబు “హెచ్చరిస్తూనే ఉన్నాడు. కాని 
వరదయ్య నిశ్చలంగా నిర్హిప్తంగా వున్నాడు, 
గడువు ఇంకొక రోజుమాతమే వుంది, 
వదరచన వూ_్రయింది ! 


క్షేతయ్య పదరచనకు ఇంకా సంకల్పించలేదు, 
“మోహనాంగి తల్ల డిల్లిపోతోంది. నిశ్చలదిక్షతో మువ్వ 


76 


గోపాలుణ్ణి పార్థించడం మొదలుపెట్టింది. అనాడల్లా 
'కమ్మేతయ్యకూడా నిశ్చల ఛ్యానయోగంలో ఉన్నాడు. 
హఠాత్తుగా అతనిలో ఒక దివ్యలేజం వెలుగొందింది. 
మువ్వగోపాలుడు తనను అవేశించినట్లు తోచింది అతనికి, 
అతనిలో ఆనందం ఆవేశం వురవడించాయి. ఒక నవశ క్తి 
పెల్లుబికింది. వాయడం |పారంభించాడు, తెల్ల వారే 
సరికి పదునైదువందల పదాలు పూర్తయ్యాయి, 
(పత్యూషపవనాలు చల్ల గా వీస్తున్నాయి. క్షైతయ్య 
ఒడలు జలదరించింది. అతను కళ్ళుతెరచి చూశాడు. 
అతనియెదుట పదాలున్నాయి. అవి తాను [వాసినది 
లేక మువ్వగోపాలుడు | వాసినదీకూడా తనకు స్ఫురణ 
లేదు. మోహన అతని పక్క సుషుప్తితో మైమరచివుంది. 
అమెనతడు మృదువుగా స్పృశించాడు. ఆమె నిదలేచి 
పదసంకలనం చూసింది. ఆశ్చర్యంతో పరవళించిపోయింది. 
మువ్వగోపాలుడు వరదయ్యను కటాక్షించినందుకు 
మోహన న్నే తాంచలాల్లో అనందబాష్పాలు తరళించాయి. 


77 


అ వార్తవిని అందలూ నివ్వెజపోయారు, వారిలో 
ఒక అపూర్వ సంచలనం బయలుదేరింది. నవాబు ఆనం 
దానికి అవధుల్లేవు, క్షేత్రయ్య (పతిజ్ఞకు భంగంకల్పించ 
డానికి తాను కమలతో కలిసి చేసిన దున్దం(తానికి 
తులసీమూ ర్తి సిగ్గుపడిపోయాడు. 'త[తయ్యనూ అతని 
పదరచనా వైభవాన్ని అతననేక విధాల సన్నుతించాడు, 


నవాబు సెలవుతీసుకొని 'తే[తయ్య గోల్కొండ 
నుండి బయలుదేరాడు, అతను ఇంకా కొన్ని క తాలు 
మాతం దర్శించాలనుకున్నాడు, ఏ అస్థానాన్ని చూడ 
దలచుకోలేదు. మోహనాంగి తమ్ముణ్ణి ముందుగా 
అక్కడినుంచే మొవ్వకు పంపివేశారు. 


భద్వాదిలో క్షేతయ్య : 

మోహన, శేతయ్య గోల్కొండనుంచి యెకా 
యొకిని భ్యదాచలం వెళ్తారు. గోదావరికీరాన అలయ 
నిర్మాణానికి యత్నాలుజరుగుతున్న రోజులవి, ఆలయం 


78 


మనోహరరూపం దాలుస్తోంది. అలయస్థలం హృదయంగ 
మంగా వుంది. నిర్మాణంలో ఉన్న ఆలయానికి పక్కగా 
గోదావరి గలగలా ,[పవపొస్తోంది. ఆలయనిర్మాణం 
జరుగుతున్న గుట్టపైనుంచి చూస్తే ఆ నదీదృశ్యం ఎంతో 
మనోహరంగా వుంటుంది. అ | పదేశం అంతా అరణ్య 
మయం. క్షేతయ్య భ్మదగిరి రాముణ్ణి సేవించి సన్ను 
తించాడు. శీరామచందుని అదర్శజీవితం అతనిహృదయ 
ఫలకంమిద |పగాఢమైన ముద వేసింది. 


మలి కారున పఠిదర్శనం : 
య జ 
భృదగిరినుంచి యిద్దణూ శ్రీగిరివెళ్ళారు. అడవి 
దారుల్లో |పయాణం చెయ్యడానికి వారు బాలా శమిం 
బారు. అ కేతంచేరడానికి వారికి ఎన్నో రోజులు 
వట్టాయి, ఆలయం చాలా పెద్దది, బక మహాదుర్గంలాగా 


వుంది. ఆలయం[పక్కనే కృష్ణానది పవహిస్తూంటుంది. 


79 


అక్కడి శివలింగం ఎక్కడో పాతాళంనుంచి పెకి 
అవిర్భవించిందనీ, శైవ క్షేతాల్లో శ్రీశై లమల్లి కార్డునాల 
యం మహోత్క ృష్టమైనదని హత స “భావిస్తారు. 
అక్క డీ పశాంతత, అలయసమున్న తత్వమూ ఆ పరిసరాల 
వెభవముచూని క్షేతయ్య ముగ్గుడయ్యాడు. అతను 
మల్లి కార్దునస్వామిమోద కొన్నిపదాలు చెప్పాడు, 


తిరుమలక్షేతంలో కేతయ్య: 

అనంతరం వారు తిరుమల వెళ్లారు. శ్రీ వేంక 
'కశ్యరస్వామి ఎక్కడో ఏడుకొండలపెన అధివసించి 
వున్నాడు. సపగిరులను అధిరోహించడం [శమసాధ్య 
మైనపని. ఆ|పాంతం దేవలోకాన్ని మరపిస్తూంటుంది, 
అక్కడి (పకృతినౌందర్యం నేతపర్వంగా వుంటుంది. 
ఒక్కొాకకొండ ఎక్కుతూవుంకే ఒళ్ళు జలదరిస్తుంది. 
భక్తులకు అదొకపరీక్ష. కాని పర్వతా|గంచేరి అక్కడి 
(పశాంతవాతావరణాన్ని, స్వామి విగహాన్నీ చూస్తే 
అక్కడికి చేరడానికిపడిన బాధ నిరర్ధకం కాదనిపిస్తుంది. 


80 


ఆ పుణ్య క్షేతాన్ని దర్శించాలని క్షేతయ్యఎప్పటి 
నుంచో ఉవ్విళ్సూరుతున్నాడు. తుదకు అతనికల ఫలిం 
చింది. స్వామివారి దివ్యమూ ర్తినిచూసి అతను పులకించి 
పోయాడు, అవ్మిగహాన్ని చూస్తున్నకొలదీ అక్కడే 
వుండి ఆ దివ్య వైభవాన్ని ఇంకా చూడాలనే కౌతూహలం 
కలిగింది 'క్షేతయ్యకు. 


ఆ విగహంలో ఏదో అద్భు తాకర్ష ణవుంది, దర్శన 
మా(తంచేతనే భక్తుల్లో ఆనందాన్ని, ధార్మికచింతనూ 
కలిగించే మూ ర్తిమంతమైన విగహాం అది. వేంక కేశ్వర 
స్వామివి గహంలాగా చితోదేకాన్ని కల్పించిమైమరపించే 
మరే విగహాన్నీ శతయ్య ఎక్కడా చూడలేదు. 
స్వామి వి గవాం ఎంతో ఠీవిగా హుందాగా వుంది. 
కేతయ్యకు అక్కడి |పతిరేణువూ ఎంతో పవి|తంగా 
గోచరించింది. 


81 


అలయముఖద్వారంలో గ్రీక ఎ్రష్షదేవరాయ లకాంస్య 
విగహంవుంది. దానికి ఇరువైపులా అయన దేవేరుల 
విగహాలున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఆ ఆలయానికి 
ఎన్నో కాన్క్మలు భూములు దానంగా ఇచ్చాడు. శ్రీకృష్ణ 
దేవరాయలకు వేంక కేుశ్వరస్వామిపై అపారభ క్రివిశ్వాసా 
లున్నాయి, తనకులదైవం ఆయనే. వేంక కేశ్వరస్వామి 
తనవివాహోనికి ధనాధిపతి అయిన కుబేరుసదగరినుంచి 
పెద్దమొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడట, ఆ మ స్త తీర్చ 
డానికి గడువు కలియుగాంతం. అంతవరకూ భక్తులు 
తమశ క్రికొలదీ స్వామికి కాన్కలర్పిస్తూ వుంటారు, 


వేంకకేశ్వరస్వామికి సంబంధించిన పౌరాణిక 
గాథలెన్నో వున్నాయి. అస క్రితో ఆ గాథలన్నీ తెలిసికొని 
విస్మయంచెందాడు క్షేతయ్య- మోహనా, "క్షేతయ్యా 
'వేంక కుశ్వరస్వామిని ఆరాధిస్తూ అక్కడ ఒక నెల రోజు 
లున్నారు. రసవంతాలైన తనకీ రనలతో శ్రీ వేంక కేశ్వర 
స్వామిని సన్నుతించిన అన్నమాచార్యులను కేతయ్య 


డి2 


భ్‌ కిభావంతో స్మరించాడు, తాను తనపదాలతో మువ్వ 
గోపాలుణ్ణి సేవించిన కే అన్నమాచార్యులు మధురాతి 
మధువాలై న తనకీ ర్తనలతో వేంకటేశ్వరస్వామిని సేవిం 
చారు. 


సర్వం గోపాలమయం; 

తతయ్య దక్షిణాపథంలోని క్షేశాలెన్నో దర్శిం 
చాడు, మొ'త్తం అతను ఇరవైక్షే.తాలదాకా చూశాడు. 
గోల్కొండ, మదురై తంజావూరు అస్థానాల్లో కొన్ని 
సంవత్సరాలు గడిపాడు. అయన ఎక్కడకు వెళ్ళితే 
అక్కడ ముక్తకంఠంతో గోపాలపదగానం చేశాడు. అతని 
దృష్టిలో సర్వం గోపాలమయం. ఏ ఆలయానికివెళ్లి నా 
అక్కడి దేవతామూ ర్తిలొ అతను మువ్వగోపాలుని దివ్య 
మంగళరూపాన్నే చూసేవాడు. అంచేత అతనికి ఎక్కడా 
ఎవరితోనూ ఏవిధమైన వి|పతిపత్తీ లేదు. అన్ని మతాల 
వారి అదరణకూ అతను పాతుడయ్యాడు, 


83 


శతయ్య మొవ్వవిడిచి వచ్చి అప్పుడే దగర 
౧ 
దగ్గర ఒకదశాబ్రంఅయింది. ఇక అతనికి మువ్వగోపాలుని 
విరహం దుర్భరమైంది. ఆయన తనను తిరిగి తన దగ్గరికి 
అహ్వానిస్తున్నట్లు అతనికి తోచింది. మోహన వరదయ్య 


లోని పరిపక్వస్థితిని గుర్తించింది. అతని వయసు ఏమంత 
పెద్దదికాదు, అయినా తనకంటికి అతను పండిపోయినట్లు 
కనబడుతున్నాడు. ఇక ఏమా|తం అలస్యం చెయ్యకుండా 
మువ్వ తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. 


అదొక దివ్య(పేము : 


మోహనా, వరదయ్య తిరుమలనుంచి బయలుదేరి 
యెకాయెకిని మొవ్వతిరిగి వచ్చారు. అనాడు శ్రీకృష్ణ 
జన్మాష్టమి. అప్పటికి కొంతకాలం కిందట మోహన 
తమ్ముడు మొవ్వవచ్చి కవిగా గాయకుడుగా పదకర్శగా 
'శ్మేతయ్య దక్షిణాపథంలో గడించిన అసాధారణకీర్తి 
(పళిష్టలను గూర్చి అక్కడ అందటీకి చెప్పాడు, 


84 


శ|తయ్య అనీ, క్షేతజ్ఞుడని పేరుగాంచిన తమ 
వరదయ్యను చూడాలని ఊరుఊరంతా ఉవ్విళ్టూరుతోంది. 
మోహనా వరదయ్య సరాసరి గోపాలదేవుని ఆలయానికి 
వెళ్లారు. వారు మొవ్వగోపాలుణ్ణి చూసి పదేళ్లయింది. 
అనందబాష్పాలు కారుస్తూ వారు చెతులు జోడించి మువ్వ 
గోపాలుణ్ణి తనివితీరా నుతించారు, 


వారిని చూడాలని పరిసర గ్రామాలనుండి అంసం 
ఖ్యాక జనసందోహం వచ్చిచేరింది, కేతయ్య అన్యచిం 
తనలేకుండా ఏక్మాగతతో మొవ్వగోపాలపదాలు పాడు 


తున్నాడు. మోహన అభినయిస్తోంది, ఆ సమయంలో 
అమె ఒక ఉజ్జ్వలతారలా మెరిసిపోతోంది. వరదయ్య 
ముఖంలో దివ్యతేజం వెల్లివిరిస్తోంది, అతను గానంచేసే 
పదాలన్నీ గోపొలనామాంకితాలు. అవి పెకి కేవలశ్చంగార 
పదాలుగా కనబడినా వాటిల్లో అంతర్వాహినిగావున్న 
అలౌకిక పేమను మోహన తనదివ్యాభినయంతో సువ్య కం 


రి5 


చెయ్యడంచేత | పేక్షకులు ఉట్లూ తలూగిపోతున్నారు. 
అ సమయంలో వారికి మోహనావరదయ్యలు దివ్య 
| పేమలో తేలిపోతున్న రాధాకృషులుగా గోచరించారు. 


గోపాలవదసాయుజ్యం ; 


హఠాత్తుగా వరదయ్య వదనంచుట్టూ ఒక తేజః 
పరివేషం ఏర్పడింది. దివ్యా వేశాన్ని అనుభవిస్తున్నట్లు 
గోచరించింది అతనికి, అతనింకా ఆవేశంలో గోపాల పద 
సంకీర్తనం చేస్తూనే ఉన్నాడు. క్షణంలో అతనిశరీరంలో 
నుంచి ఆత్మతేజం వెల్వడి మువ్వగో పాలుణ్ణి చేరింది. 
గోపాల దేవుడతన్ని తనలో ఐళ్యంచేసుకున్నాడు. 


"మాూహాన ఇంకా తన్మయత్వంతో నాట్యంచేసూనే 
వుంది, జాని వెనువెంటనే తన పరదయ్యకు (బహ్మత్వం 
సిద్దించిందని, అతను మువ్వగోపాల నిలో సాయుజ్యం 


86 


చెందాడని అమెకు అవగాహన కలిగింది. ఆమె న్మేతాం 
చలాల్లో . అ| శుబిందువులు తరలించాయి, అ దివ్యాను 
భూతిక్రి ఆమె శరీరం పులకించిపోయింది. నిమోలిత 
న్మేతాలతో ఆమె వరదయ్య మాద మృదువుగా [వాలి 
పోయింది. రససిద్ధులెన మోహనావరదయ్యల ౪ అను 
బంధం విడదీయరానిది. 


జ 


AF 
ohn: 


ah 


శ్‌ 


కధ 


1 ఓ? ఇ ein (ఈ ఇ 











తి, తి, దే, | పెన్‌, తిరుపతి కా. = 10,000 


